మహాకవి శ్రీ మయూర విరచిత 
సూర్యశతకమ్‌ 
బాలపుభ తెలుగు న్యాఖ్యతో 


న్యాఖ్యాత 
డా॥ తాళ్లూరి ఆంజనేయులు 


ప్రభురణ 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 
2017 


SURYASATAKAM of Mahakavi Sri Mayura 
with the Telugu Commentary of Balaprabha 


by 
Dr. Talluri Anjaneyulu 


T.T.D. Religious Publications Series No.1266 
© All Rights Reserved 


First Edition : 1990 
Re-print : 2017 


Copies : 500 


Published by 

Sri ANIL KUMAR SINGHAL, |L.A.S., 
Executive Officer, 

Tirumala Tirupati Devasthanams, 
Tirupati - 517 507 


D.T.P: 
Publications Division, 
T.T.D, Tirupati. 


Printed at: 
Tirumala Tirupati Devasthanams Press, 
Tirupati - 517 507 


ముందునమూట 


శ్రీహర్ష చక్రవర్తి ఆస్థానంలో మయూర మహాకవి ఉండేవారు. ఆయన 
సంస్కృతంలో రచించిన (గంథమే ఈ సూర్యశతకం. ఈ శతకానికి ఒక 
ప్రత్యేకత ఉంది. ఈ శతకకర్త మయూరుడు కుష్టవ్యాధి పీడితుడని, ఆ 
వ్యాధి నివారణకు ఆ మహాకవి సూర్యశతకం చెప్పుకొన్నాడని, ఆ వ్యాధి 
నయమయిందని (ప్రతీతి. సూర్యశతకంలోని శ్లోకాలు సామాన్యులకు 
కొరుకుడు పడవు. అందుక్కారణం భాష (ప్రొఢమైన నారికేళపాకంలో 
ఉండడం, ఛందస్సు గంభీరమైన 61 కావడమే. (ప్రతిశ్లోకంలోను 
అద్భుతమైన భావుకత కనిపిస్తుంది. 

ఈ శతకాన్ని మయూరుడు తనకోసం చెప్పుకొన్నట్లు ఎక్కడా 
కనిపించదు. మీ అశుభాలను తొలగించుగాక! మీ పాపాలను పోగొట్టుగాక! 
మీకు శుభములు (ప్రసాదించుగాక అంటూనే సాగుతుంది. తనకు 
సంక్రమించిన వ్యాధి నయం కావాలనికాక - జగత్‌ కల్యాణాన్ని కాంక్షించి 
శతకం చెప్పారు - మయూర మహాకవి. 


“కావ్యంయశసే9_ర్థకృతే వ్యవహారవిదే శివేతరక్షతయే 
సద్యఃపరనిర్భతయే కాంతాసమ్మితతయోపదేశయుజే” 


అని ఆలంకారికులు పేరొ న్నట్లు శివేతరక్షతికోసం, 'విశ్వశ్రేయఃకావ్యం’” 
అని ఆదికవి నన్నయ సూత్రించినట్లు లోకశ్రేయస్సుకోసం వ్రాయబడింది 
మయూరుని ఈ సూర్యశతకం. 

సంస్కృత భాషలోని ఈ శతకమాధుర్యాన్ని తెలుగువాళ్లకందించాలని 
డా॥ తాళ్లూరి ఆంజనేయులుగారు 'బాలప్రభి పేరుతో తెలుగులో చకని 
వ్యాఖ్యానం సమకూర్చారు. సంస్ఫతాంధ్ర భాషల్లో నిష్టాతులైన వీరు 


IV 


పదవీవిరమణానంతరం తిరుమల తిరుపతి దేవస్థానములు, (ప్రచురణల 
విభాగంలో ప్రత్యేకాధికారిగా తమ సేవలందిస్తున్నారు. వారు ఈ రచనను 
తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించారు. 'బాల(ప్రభి తెలుగు 
వ్యాఖ్యానంతో ఈ సూర్యశతకాన్ని తెలుగు పాఠకులకు అందించాలని 
నిర్భయించి ప్రచురణకు స్వీకరించాము. వ్యాఖ్యాత డా॥ తాళ్లూరి 
ఆంజనేయులుగారికి అభినందనలు. తిరుమల తిరుపతి దేవస్థానం 
(ప్రచురిస్తున్న ధార్మిక సాహిత్య ప్రచురణలను పాఠకులు ఆదరిస్తున్నట్లే ఈ 
సూర్యశతకాన్నీ ఆదరిస్తారని ఆకాంక్తిస్తున్నాము. 


నదా శ్రీవారి సేవలో... 
కార్మీనర్వహణాధికారి 


తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి. 


V 
కృతజ్ఞతాభివాదం౦ం 


ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నట్లు నా ఈ కృతి 
ఆవిర్భావానికి కారకులు ప్రేరకులయిన మహానుభావులు ఎందరో వున్నారు. 
వాళ్లందరికీ ముందుగా మనసార నా వందనాలు తెలుపుకుంటున్నాను. 


శ్రీహర్షుని ఆస్థానంలో బాణుడితోపాటు ఆదరాన్ని పొందిన మహాకవి 
మయూరుడు క్రీ.శ. 7వ శతాబ్దం పూర్వార్థంలో వున్నట్లుగా సాహిత్య 
చరిత్రకారులు చెబుతున్నారు. ఇతని కృతులు మయూరాష్టకం, మరియు 
సూర్యశతకం. మయుూరాష్టకం కేవలం 8 శ్లోకాలతోకూడిన ఒకానొక 
యువతి యొక్క సౌందర్యవర్ణనం. కుష్టువ్యాధి పీడితుడైన మయూరుడు 
సూర్యశతకం ప్రాసి తద్రోగవిముక్తుడయ్యాడని ప్రాచీనోక్తి. సూర్యశతకంలోని 
శోకాలు మహిమాసమన్నితాలని వాటికి వేదప్రాముఖ్యం వుందని అవి 
చదివినవారికి స్పష్టమౌతుంది. “అటువంటి శ్లోకాలకు తెలుగులో వా क्ष 290 
ఇంతకుముందు ఎవరూ ట్రాసినట్లు లేదు నీవు వ్రాస్తే బావుంటుంది” అని 
మాటవరసకు ఎప్పుడో ఒకసారి సలహా యిచ్చిన సోదరుడు శ్రీ మేడసాని 
మోహన్‌ ఈ కృతికి ప్రథమ (2८६०८. కాని ఈ పుస్తకం ముద్రించాక 
(బ్రహ్మశ్రీ చదలవాడ జయరామశాస్తిగారు తెలుగులో వ్యాఖ్య (ప్రాశారని 
మిత్రులెవ్వరో చెప్పారు. నేను మాత్రం దాన్ని ఇప్పటివరకు చూడలేదు. 
బహుశా శ్రీ శేషేంద్రశర్మగారికి తెలిసివుంటుంది. అందుకే వారి 'భూమికిలో 
ఇంతవరకు “తెలుగులో వచ్చిన సూర్యశతక వ్యాఖ్యలన్నిటికంటే ఈ వ్యాఖ్య 
అత్యుష్కృష్టమైనదని” పేర్మొనివుంటారు. కాని వారు మౌఖికంగా ఆ 
విషయాన్ని నాతో అనియుండలేదు. నేను వాయగలనా అన్న భయంతో 
మూలగగంథాన్ని క్షుణ్ణంగా చదివాను. చదివాక ఫర్వాలేదు అనుకొని వివిధ 
మూల (ప్రతులు సంపాదించాను. నిర్ణయ సాగర్‌ (సవ్యాఖ్య), చౌఖంబా, 
వావిళ్లవారి ప్రతులు నాకెంతో ఉపకరించాయి. అయితే సూర్యశతకానికి 


Vi 


తెలుగు పద్యానువాదాలు దాసు శ్రీరాములు కవి, వడ్డాది సుబ్బారాయుడు, 
ఆకొండి వ్యాసమూర్తి ठम, మల్లాది లక్ష్మీపతిశాగస్తి గారలు బ్రాయకపోలేదు. 
అందులో వ.సు. కవి గారిది నాకు లభ్యం కాలేదు. తక్కినవి మాత్రం 
చూశాను. పద్యానువాదం పాండిత్య స్ఫోరకంగా వుండి సామాన్య పాఠకుడికి 
ప్రయోజనకారి కాదన్న వుద్దేశంతో మూలగ్రంథానికి తెలుగు వ్యాఖ్య 
బాయాలన్న ప్రయత్నం చేశాను. ఈ వ్యాఖ్య (వబాయడంలో నా వుద్దేశం 
నాకున్న కొద్దిపాటి సంస్ఫత భాషాపరిచయంతో ప్రాచీనులైన సంస్కృతాంధ్ర 
మహాకవులచేత వేనోళ్ల కొనియాడబడ్డ మహాకవి మయూరుని “సువర్ణ 
కలనత్వాన్ని సాధారణ తెలుగు పాఠకుడికి కూడ అందించాలనే ఆతురతే 
తప్ప సాహితీ క్షేత్రంలో అ-ఆలు దిద్దికుంటున్న నా బాలలేఖినియొక్క 
పండితమ్మన్యతను ప్రదర్శించడానికి మాత్రంకాదని పండితలోకానికి 
భక్తిప్రపత్తులతో విధేయుడనై (ప్రణామం చేస్తున్నాను. తప్పులెన్నో వుంటాయి 
మన్నించగలరని నా నమ్మకం. నా కృషి ఏమాత్రం ఫలించినా నేను ఎంతో 
అదృష్టవంతుబ్జి. 


“జయంతితే సుక్ళతినో రససిదాః కవీశ్వరాళ” 
® 


~ దా॥ తాళ్లూరి 


భూమిక 


సుప్రసిద్ధమైన సూర్యశతకానికి విద్వద్దణమణి, కవిచూడామణి అయిన 
శ్రీ తాళ్లూరి ఆంజనేయులుగారు బాలప్రభి అనే ఆంధ్రవ్యాఖ్య రాశారు. 
ఇంతవరకు తెలుగులో వచ్చిన సూర్యశతక వ్యాఖ్యలన్నిటికంటే ఈ వ్యాఖ్య 
అత్యుతృష్టమైనదనీ అత్యంత ఉపయోగకారి అని పరితృలోకం సులభంగా 
(గ్రహించగలదు. 

సూర్యశతక కావ్యమోహానికి లొంగిన అసంఖ్యాక కావ్యలోలుపుల్లో 
నేనొకడ్ని. సూర్యమండల వ్యామోహితుడైన వాడికే ఆ మోహానుభవం 
తెలుస్తుంది. ఎప్పుడయినా త్రిసంధ్యల్లో అంతరిక్షాల్ని చూచారా? వృక్షాగ్రాలు 
కదిలించే ఆకులమీద, దూరపు ఇండ్ల కప్పులమీద, పర్వత (९००९०९5, 
శ్వేతమేఘాలు వాస్తుకళలు శిల్సించేచోట, ఆ సౌందర్యాన్ని భరించలేము. 
సూర్యకిరణాలు (కిక్కిరిసిన ధవళగోవుల మందల్లా భూమిమీద సంచరించే 
ఆ మూడువేళల్లో సృష్టిలో ప్రతివస్తువూ ఒక విశేష ఆకర్షణతో దర్శనమిస్తుంది. 
అన్ని వస్తువులూ ఆ సౌందర్యంలో తడిసిపోతాయి. సుఖదుఃఖాలన్నీ 
మరిచిపోయి జీవి ముగ్గుడైపోతాడు. నేను ఏం చేస్తున్నా ఎక్కడున్నా 
బయటకు పరుగెత్తుకుపోతాను. “ప్రాత ర్మధ్యాహ్నః సాయంకాలాల్లో” 
ప్రతిదినమూ! ప్రతిదినమూ ఎందుకా ఉత్మంఠ, ఆదర్శనలాలస, ఆ దిద్భక్ష? 
నిన్న చూచిందే కదా? కానే కాదు. ఇవాళ నేను చూస్తున్న ఆ మోహిని నిన్న 
చూచిందికాదు. మళ్ళీ రేపు ఉండదు. అదే సంధ్య! నిత్యజన్మ శాశ్వత 
నూతనత్వం ఈ ఒక్క అనుభవంలోనే మనిషికి లభిస్తుంది. ఎంత ఆశ్చర్యం! 

ఈ మోహజాలాన్ని భూమిమీద పరిచేవాడు ఆ ప్రభువు సూర్యుడు. 
అతడిది దుర్విలంఘ్యమహిమ. అందుచేత మంట్రగ్రామాలు దర్శించే 
బుషులందరూ उठ ఆకాశాల్లో ఎగిరిపోతారు. సూర్యుడు ఆకాశంలో 
ఎగిరే పక్షి. “ఖగః పూషా గభస్తిమాన్‌” అని ఆదిత్య హృదయం. 
సూర్యమాయామోహ మూర్చితుడై వాల్మీకి రామాయణం నిండా 


Vii 


సూర్యకిరణాలు పోసి నింపాడు. దాన్ని సూర్యకావ్యం చేశాడు. ప్రతి సహస్ర 
శ్లోక నికాయానికి అగ్రాక్షరంగా ఒక్కో సూర్య మంట్రాక్షరాన్ని నిక్షేపించాడు. 
సర్వత్రా సంధ్వానాదం వినిపిస్తుంది. రామాయణ పుటల్లో; “రామస్సంధ్యా 
ముపాగమతొ”, “అన్వాస్య పశ్చిమాం సంధ్యాం తత్ర వాస మకల్పయతొ”, 
“ఉపాస్పృశత్‌ సుశీతేన జలేనోత్సలగంధినా” ఇలా ఎన్నో .. అందులో వున్న 
సూర్యమండలవ్యామోహం చెప్పడానికి అలవికాదు. మృదుసూర్యాః 
అంటాడు. దివసా స్ఫుభగాదిత్యాః అంటాడు. “రవిసంక్రాంత సౌభాగ్యః 
श दधुः తుషారారుణ (వృత) 2420८8९8” అంటాడు. “దూర మభ్యుదితస్ఫూర్యః 
శశాంక ఇవ దృశ్యతే” అంటాడు. హిమక్షిన్న శాద్వల 2242९06 శోభించే 
వనభూముల్లో బాలాతపక్రీడలు ఆయన్ని వెర్రివాడ్ని చేస్తాయి. 


అవశ్యాయ నిపాతేన కించిత్‌ ప్రక్తిన్నశాద్వలా । 
ననానాం శోభతే భూమిః నివిష్టతరుణాతపా ॥ 


క్రియావిరహితుడైన రాముడు “ఆదిత్య! భో! లోక కృతాకృతజ్ఞ! లోకస్య 
సత్యానృత కర్మసాకీ!' అని ఎలుగెత్తి సూర్యుడ్ని సంభోదిస్తాడు. ఆ ఉన్మత్తత 
ఎంత దూరం వెడుతుందంటే “శక్య్వమంబర మారుహ్య మేఘసోపాన పంక్తిభిః 
కుటజార్గున మాలాభిః అలంకర్తుం దివాకరం!” అంటాడు. ఆ బుతువుల్లో 
పూచిన పూలతో గ్రుచ్చిన దండ తీసుకొని మేఘసోపానాలెక్కిపోయి 
ఆకాశంలోవున్న సూర్యుడి మెడలో ఆ దండవేసి రావచ్చునంటాడు. 

కనుకనే సూర్యమండల ముగ్గుడైన మయూరుడు సూర్యశతక రచన 
చేశాడు. కావ్యమంతా €९०७१८ ०९८0. కనకనే సూర్యశతకం 
కావ్యమయింది. “కావ్యం గ్రాహ్యం అలంకారాత్‌; సౌందర్య మలంకారళి” 
అని వామనుడు. అలంకారాలన్నీ ధ్వని ప్రధానములే. అలంకారాలకు 
వాచ్యార్థం లేదు. లక్షణ లేక వ్యంజనచేతనే అలంకారం అర్థవంతమవుతుంది. 
“కావ్యాని నేయాని లక్షణేన మహాత్మనాం” అంటే ఇదే. 238९ కావ్యంలో 
వాచ్యార్థాన్ని అనుభవించడం లేదు. వాచ్యేతరార్థాన్నే అనుభవిస్తున్నాడు. 
సూర్యశతకం ఈ విధంగా ధ్వనిమయం. 


IX 


అలంకారాలస్నీ దర్భనాలే. “బుషిశ్చ కిల దర్శనాత్‌”, మయూర 
శ్లోకాలన్నీ దర్శనాలే. కనక మయూరుడు ఈ ఒక్క వాక్యంచేత లోకోత్తర 
స్థానం పొందాడు. 


సూర్యకిరణాలను, అశ్వాలను, సారథిని, రథాన్ని మండలాన్ని, 
దైవత్వాన్ని తన తపోమండలంలో రుంకృతం చేశాడు. అంతేకాదు. అనంత 
కాలాధ్వంలో సూర్యరథం రేపిన సనాతన వైదికధూళిమేఘాల్ని కూడా 
పోగుచేశాడు. సూర్యమండలాన్ని పిండి వంద కావ్యవిందువులు మనకు 
ఆస్వాదలభ్యం చేశాడు. శ్రీ ద్విజేంద్రనాథశాస్తి తన “సంస్కృత సాహిత్య 
విమర్శక అనే (గ్రంథంలో “కావ్య మిదం గౌడీ రీతిమాలంబ్య విరచితం, 
యమకాద్యలంకార విశేషభూషితం, విదుషా మాదరాస్పదీ భూతం విలసతి, 
అస్య ఏకాదశటీకాః సంతి, తాసు సూర్యానువాదినీ నామ్నా వల్లభదేవ విరచితా 
సర్వోత ష్టేత్వవధార్యతే 1” - నిజమే, గౌడీరీతి ఉత్కృష్ట రచనామార్గంకాదు, 
శబ్దప్రధానం గనుక. విదుషాం ఆదరాస్పదీభూతం అనడంకూడా 
ప్రశంసకాదు. కాని సూర్యశతక పాఠకులు శ్రీ శాగప్రిగారి మాటతో 
ఏకీభవించరు. గౌడీరీతి అయినప్పటికీ అద్భుతమైన అర్థ గౌరవం వున్న 
అలంకారాలు రచన అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాయి. కనుక ఇకృడ 
శబ్దాలంకారాలు కూడా కావ్యశోభకు దోహదకారులేగానీ భంజకములు 
కావు. ఉదా॥ వ్యగై రగ్యగహోడుగ్రసన గురుభరై ర్నోసమగై రుదగైై” 
వర్ణసంఘాతగోచర” “ఆవృత్తి” చేత ఉత్పన్నమైన (శ్రుతి పెశలత్వం 
కావ్యాస్వాదకుడి హృదయాన్ని కావ్యాభీముఖం చేస్తుంది. ఆ మహిమ 
యమకాద్యలంకారాలకుంది. ఇంచుమించు మయూరుని కాలానికి 
తత్సమీపకాలానికి చెందిన అమరుక, బాణభట్ట, జయదేవ, భోజదేవ, 
లీలాశుకాదుల కావ్యాలన్నింటిలోనూ ఈ (శుతిపేశల శబ్దయోజనా లక్షణ 
ప్రాచుర్యం కనిపిస్తుంది. 


X 


సూర్యశతక శ్లోకాల్లో ప్రతి శ్లోకమూ దేనికదే స్వతంత్రమై నైకాలంకార 
(ప్రయుక్తిమూలక అర్థభారనమి తపంక్తియ సూర్యార్పణమైన ఫలపుష్పగుచ్చంలా 
కనిపిస్తుంది. ఒక్కో శోకం ఒక్కో ముక్తకం. భామహుడి వర్గీకరణ (ప్రకారం 
ఇది “అనిబద్ద' కావ్యం. 
అనిబద్ధం పునర్గాథా శ్లోకమాత్రాదియత్చునః । 
యుక్తం వక్ర స్వభావోక్యా సర్వమేవైతదిష్యతే ॥ 


९९६७००९० అనడంచేత ఆదికావ్యం అవడానికి అలంకారయుక్తత 
అనివార్యం. కనుకనే “యుక్తం వక్రస్వభావోక్యా” అన్నాడు. సారాంశం, 
“ముక్తకః శోక ఏవై కః చమత్స్నార క్షమః సతాం”. “చమతృత్యా నంద 
విశేష” అని జగన్నాథుడు ఈ తత్త్వంలోనుంచి అభీనవగుప్ప్తుడు “పూర్వాపర 
నిరపేక్షణేనాపి హి యేన రసచర్వణా క్రియతే తదేవ ముక్తకః” అని పూర్వాపర 
నిర పేక్షకత్వం అనే ఒక లక్షణం ఆవిష్కరించాడు. 


హర్షనైషధంలో “గంథ(గంధథిరిహ క్వచిత్‌ క్వచిదపి న్యాసి ప్రయత్నా 
న్మయా” అన్నట్లు కొన్ని శోకాలు ఈ శతకంలో అనావిష్కృత మర్మగర్శిత 
వ్యూహరచనల్లా వున్నాయి. 

1) ఏకంజ్యోతి ర్భృశౌద్వే (18 శ్లో) 2) మౌళీందోర్మెషమోషీ (16 జే) 
3) వడిన్‌జాతం వికాసీక్షణ కమలవనం (54 ९९) 4) दन्यः గ్య 
గ్రహాణి (6 శ్లో) 5) చక్రే చక్రారపంక్తిం (71 శ్లో) ఇత్యాది శ్లోకాలు కొన్ని 
నిపణతయా ఖననా పేక్షకములని తోస్తుంది. బాగా వెదకటానికి అలవాటుపడ్డ 
కళ్ళతో చూడవలసిన కృతి ఇది. 

వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు అనే గనుల్నుంచి త్రవ్వితీసిన 
మణులతో చెక్కిన మహత్తర శిల్పం ఈ సూర్యశతకం సూర్యుడు 
ద్యులోకద్యుమణి అయితే సూర్యశతకం భూలోకద్యుమణి. ద్యులోక సూర్య 
ప్రభావమే ఈ భూలోకసూర్యశతకంలో వుంది. సూర్యుడు దైవతమైతే 


Xi 


సూర్యశతకం తన్మంత్రం; పత్రాక్షర రూపమైన వుస్తకం యం(త్రం; 
మయూరుడు బుషి ప్రగ్గర ఛందస్సు. 

బుగ్వేదము, కతిపయబుక్పూక్తభాగ సమాహారమైన మహాసౌరము, 
పూర్వోపస్థితి అనేక మంత్రసామగ్రిని సంపుటీకరించిన అరుణపాఠము, 
వీటికి సారమైన శ్రీమద్రామాయణాంతర్గత ఆదిత్య హృదయము మయూర 
సూర్యశతకానికి మూల (ద్రవ్యాలు. మహాసారంలో బుక్సంఖ్య, బుషి, 
దైవతచ్చందములు ఇచ్చి २5००६ 28०0 (@०९० ఇవ్వబడ్డాయి. కేవల 
సూర్యస్తోత్రములు - యజుర్వేదీయ పాఠమైన అరుణమట్లాకాదు. అనేక 
మం(తాల సంకలనం. (ప్రధానంగా ఇందులో కాలోత్సత్తి, సృష్టిక్రమము 
పరిశీలించవలసిన భాగాలు. “ఆదిత్యానదితిం దైవీం యోని నోర్జ్వముదీషతి 
అని ఆదిత్యోత్సత్తి చెప్పి, ఒకచోట “అపశ్యమహ మేతాస్థ్రప్తి అని “సప్త 
సూర్యా దివ మనుప్రవిష్టా? అని మరొకచోట, మరొకచోట “నానా సూర్యా 
సూర్యా నవచి అంటుంది. ఒకచోట 'కశ్యపాదుదితాః సూర్యాళ అంటుంది 
(ఎప్పుడూ సూర్యశబ్దానికి బహువచనమే ఉంది) మరొకచోట 'కశ్యపో9_ 
प" అని చెప్పబడుతుంది. “స మహామేరుం న జహాతి” (కశ్యపః) 
అంటుంది. మళ్ళీ “కశ్యపం పశ్యకోభవతి” అని చెపుతుంది. మరొకచోట 
“దివోరాత్రిః తా అవిస్ఫృష్టా... తయో రేతౌ ॐहम), అగ్నిశ్సా దిత్యశ్చ... పైగా 
అన్యత్ర ఉన్న ప్రసిద్ధ మండ(త్రపంక్తులు అప్పుడప్పుడూ వస్తూ ఉంటాయి. 
ఉదా (బ్రహ్మోదేవానాం, ఊర్థ్వమూల మవాక్ళాఖమ్‌ యో౭_పాం పుష్పం 
వేదా పుష్పవాన్‌ భవతి... ఆయతనవాన్‌ భవతి, సతపో తప్యత, అష్టాచక్రా 
నవద్వారా దేవానాం పూరయో ధ్యా..., తత్సవితృవరేణ్యం భర్గోదేవస్య 
ధీమహి..., సహస్తశీర్నా పురుషః సహస్రాక్షః సహస్రపాత్‌ - ఇట్లా 
అరుషపాఠం ఒక వేదోపనిషత్సార సంగ్రహం. 


వీటన్నిటికీ మూలకందమైన బుగ్వేదమే సూర్యశతక సందర్భంలో 
ముఖ్యమని భావించాలి. సూర్యశతకం చెప్పిన సూర్యమహిమలైన 


Xl 


అభుంనిభ్నుత్వం, వర్షజనకత్వం, ప్రాణదాతృత్వం, జ్ఞానదాతృత్వం, 
०९८८९९०, మోక్షలోకద్వారత్వం, అన్నీ బుగ్వేదీయాలే. ఇంకా 
సూర్యశతకం చెప్పే సూర్య అంతర్యామిత్వం సూర్యరథం, సూర్య అశ్వాలు, 
వాటిరంగు ఇత్యాదులస్నీ బుగ్వేదాధారంగా చర్చించవలసినవి. 

1 సూర్యశతకంలో 7, 14, 21, 22, 31, 32 శ్లోకాల్లో చెప్పిన 
పాపపాతక దుఃఖదుర్నిమిత్త అశుభాదులను హరించే సూర్యమహిమ క్రింద 
దిజ్మాత్రంగా ఇవ్వబడిన బుక్కుల్లో చెప్పబడింది - 1వ అష్టకం, 2వ 
అధ్యాయం 1వ మండలం 7వ అనువాకం 35వ సూక్తంలో “హిరణ్య 
పాణిః సవితా విచర్నణి”... ఇత్యాది 419వ బుక్కుల్లో చెప్పబడింది. 
1-4-1-9-50వ సూక్తంలో 597వ బుక్కు “ఉద్యన్నద్య మిత్ర మహ 
(भ దివం । హృద్రోగం మమసూర్యహరిమాణంచ నాశయ; 
ఆ సూక్తంలోనే 599వ బుక్కు “ఉదగాదయ మాదిత్యో విశ్వేన సహసా 
సహ...” ఈ రెండు బుక్కులు కూడా ఆ సూర్యమహిమను చెపుతాయి. 

2) సూర్యశతకంలోని 77వ శ్లోకం చెప్పే సూర్యుడి ప్రాణదాతృత్వ 
మహిమను 1-3-1-7-35వ సూక్తంలోని “విసుపర్గో అంతరిక్షాణ్యఘ్యద్ద 
భీరవేపాఅసురః సునీథః...” ఇత్యాది అయిన 417వ బుక్కు చెపుతుంది. 
ఇక్కడ మరో విశేషం వుంది. ఈ 417వ బుక్కులో “సువర్ణ అనే పేరు గల 
సూర్యరశ్మి త్రిలోకములందు వ్యాపించును. ప్రాణము నిచ్చును అని వుంది. 
ఈ సువర్ణ అనే పేరుగల సూర్యరశ్మి ఆధారంగా “యో క్రీభూతాన్యుగస్య 
గ్రసితుమివ” అనే సూర్యశతక 64వ శకం పుట్టింది. ఈ శ్లోకంలో 
సూర్యరథం గరుత్మంతుడితో పోల్చబడింది. 

3) వేదతితయమయిన సూర్యమండలం జ్ఞాన స్వరూపం అని చెప్పే 
89వ శ్లోక సారాంశాన్ని “ఉదుత్యం జాతవేద సందీపం వహంతి కేతవః 
దృశే విశ్వాయ సూర్యం” అనే 1-4-1-9-50వ సూక్తంలోని 587వ 
బుక్కు చెపుతుంది. 


26॥ 


4) సూర్యశతకంలో 87, 97 శోకాలు చెప్పే సూర్యుడి కాలకర్భత్వ 
మహిమను ఈ క్రింది బుక్కులు చెప్పాయి. 1-2-1-5-23వ సూక్తంలోని 
24428 బుక్కు “ఉతోసమహ్యమిందుభిఃషడ్యుకా. .” ఇత్యాది (ఇకృడ షడ్యుక్తా 
అని ఆటు బుతువులు చెప్పబడ్డాయి. కాని వేదంలో అన్యత్ర బుతువులు 
ఐదు; (హేమంత శిశిరాలు కలిసి ఒక్క బుతువే). 1-7-1-15-193వ 
సూక్తంలోని 1103వ బుక్కు “తదూచుషే మానుషే మాయుగాని కర్తేవ్యం 
మఘవానామ బిట్రత్‌...” ఇత్యాది. ఇందులో మఘవ, వట్రీశబ్దాలు సూర్యుడికి 
వర్తిస్తాయి. కారణం ఇంద్రుడు బుగ్వేదంలో సూర్యరూపంలో వస్తాడు. 
ఉదా॥ 1-7-1-15-102లోని 1090వ బుక్కులో సూర్యరూప 
ఇం(ద్రుడున్నాడు. విష్ణురూపంలోకూడా వస్తాడు. అకృడక్నడా అగ్నిరూపంలో 
కూడా. అగ్నిని వృతహంత అన్న బుక్కు (1వ మండలం 8345 బుక్కు 
కూడా వుంది. అంటే బుగ్వేదంలో సంభవిస్తూ వచ్చిన పరిణామ ఫలితంగా 
ఇంద్రమహిమలు మొదట సూర్యుడికి సంక్రమించాయి. తర్వాత విష్ణువుకు. 
కానీ చివరకు పురాణాల్లో ఇం॥ద్రుడిది విష్ణువుకంటె నిమ్నస్థానంగా 
మారినప్పుడుకూడా సూర్యస్థానం వైదిక క్షేతంలో యధథాతధథంగానే 
వుండిపోయింది. నేటికీ భారతవర్షంలో సర్వబ్రాహ్మణ గృహాల్లో 
సవితృమంక్రరుంకృతి వినిపిస్తూ వుండడమే దీనికి నిదర్శనం. విష్ణువు 
ఇంద్రుడ్ని నిమ్నస్థానీకృతుడ్ని చేయగలిగాడే గానీ సూర్యుడ్ని అలా 
చేయలేకపోయాడు. సూర్యనారాయణ రూపంలో విలీనం జరిగినప్పటికీ, 
సూర్యుడు ఒక దిక్సాలకుడయినప్పటికీ, మరొక విశేషం, 1100వ బుక్కు- 
ఇంధ్రా! నీ తేజస్సు భూమిమీద అగ్ని అంతరిక్షంలో సూర్యుడు అంటుంది. 
2-3-1-22-164లోని 1703వ బుక్కులో వచ్చే ఇం|(ద్రుడు 
ద్వాదశాదిత్యుల్లో ఒక ఆదిత్యుడని భాష్యం. (1103వ బుక్కు సూర్యరూప 
ఇం(దుడు ఈ మానుష యుగాల్ని ఇస్తున్నాడని చెపుతుంది). 


సూర్యభగవానుడి కాలకర్శత్వాన్ని 8९० ८९०0० విశదంగా 
2-3-1-22-1645 సూక్తంలోవున్న బుక్కులన్నీ వర్ణిస్తాయి. ఈ సూక్తం 


Xiv 


అతిముఖ్యమయింది, మహాభారతంలోని పౌష్యపర ఉత్తంకోపాఖ్యానానికి 
ఇది మూలధ్రవ్యం. ఈ సూక్తంలో 1686వ బుక్కు “సప్తయఘుంజంతి రథమేవ 
చక్రమేకో అశ్యోవహతి సప్తనామా (తి) నాభిచక్రమజరమనర్వం య(త్రేమా 
విశ్వాభువనాధితస్తుఖి - ఒక రథం దానికి ఒక చక్రం దానికి ఏడు(?) 
పూన్బబడివున్నవి. “సప్త అనే పేరుగల ఒక అశ్వం ఆ రథాన్ని లాగుచున్న్చది. 
చక్రానికి మూడు కన్నములున్నవి. ఆ చక్రంనందు అన్ని లోకాలు ఆధారపడి 
ఉన్నవి. == రథం సూర్యమండలం, అశ్వం ఏడు కిరణాలు (సప్తనామా), 
మూడు చక్రపు కన్నాలు క్రికాలాలు. ఈ చక్రంలో అన్ని లోకాలున్నాయి 
అని భాష్యం. కానీ 1687వ బుక్కులో “సప్త వహం త్యశ్వాః” అని వుంది. 
“సప్తచక్రం” (ఇమం రథం) అనికూడా వుంది. 1-4-1-9-50వ సూక్తుంలోని 
594వ బుక్కు సూర్యాశ్వాల సంఖ్య ఏడు అని చెపుతుంది. “సప్తత్వాహరితో 
రథే వహంతి సూర్యశోచిష్మేశం విచక్షణ”. 


సూర్యాశ్వవర్ణం శ్వేతమని 1-2-1-7-35వ సూక్తంలోని 413వ 
బుక్కు “యాతిదేవః ప్రవతాయాత్యుద్వతా యాతి శుభ్రాభ్యాం యజతో 
హరిభ్యాం” ఇత్యాది 808 సూక్తంలోని బుక్కులన్నీ సూర్యదేవతాకములు. 
అదే సూక్తంలో 415వ బుక్కు సూర్యాశ్వముల పేరు శ్యావములని వాటి 
పాదాలు తెల్లగా ఉంటాయనీ చెపుతుంది. శావము అంటే నల్లనిది; అంటే 
గుర్రాలు నల్లటివి వాటి పాదాలు తెల్లటివి. కానీ బుగ్వేదం సూర్యాశ్వాలు 
పచ్చనివనికూడా భంగ్యంతరంగా చెపుతుంది అది “త్వం సూరో హరితో 
రామయాో న్యా నృరచ్చక్రమేతశోనాయ మింధ్ర । ప్రాస్యపారం...” ఇత్యాది 
1-8-18-121వ సూక్తంలోని 1337వ బుక్కు, “హరిదశ్వ స్సహస్రార్బిః” 
అని ఆదిత్య హృదయం. సూర్యశతకంలో 56 మొదలైన శ్లోకాలు 
సూర్యాశ్వాలు ఆకుపచ్చనివని చెపుతాయి. 

ఇం(దాశ్వాలు ఆకుపచ్చనివని రామాయణం. శరభంగర్షి దర్శనం 
కోసం వెడుతూ రాముడు అందుకే రథారూఢుడై వస్తున్న ఇం[ద్రుడ్ని చూస్తాడు. 
ఇంద్రరథవర్ణన - “హరిభీర్వాజిభిర్యుక్తం అంతరిక్షగతం రథం । దదర్శ 


XV 


అవిదూరత స్తస్య తరుణాదిత సన్నిభం ॥ (అరణ్య. 5-7) గుర్రాలు పచ్చటివి 
రథం ९८०९० సన్నిభం. ఆ రెండు విశేషాల్ని బుగ్వేదంలో ఇం(ద్ర 
సూర్యులకు అభేదాన్ని పాటించే బుక్కుల్ని దృష్టిలో పెట్టుకొని చూడాలి. 
= బుగ్వేదంలో రెండు; వాటి పేర్లు హరి. దీన్ని రామాయణ 
శోకానికి సంధిస్తే ఏమవుతుంది! 1-1-1-2-7లోని “ఇంద్ర ఇద్ధర్యోం 
సచా సంమిశ్ల...” ఇత్యాది 62వ బుక్కు ఇంద్రాశ్వాల పేర్లు హరి అని 
చెపుతుంది. 1-1-1-3-10లోని 98వ బుక్కు కూడా అదే చెపుతుంది. 
ఇంకా చాలా బుక్కులు అదే చెపుతాయి. 1-6-1-13-82వ సూక్తంలోని 
బుక్కులన్నీ (873 నుంచి 878) రెండు గురాలని కూడా చెపుతాయి. 
ఇంధ్రుడివి ఎప్పుడూ రెండు గుర్రాలే. 1-1-1-2-6లో 52వ బుక్కు 
ఇంధ్రుడి రెండు గుర్రాలు ఎర్రగా వున్నాయని చెపుతుంది. (బహుశా 
అగ్నిరూప ఇం(ద్రుని విషయం కావచ్చు. కారణం అగ్ఫ్యశ్వాలవర్ణం ఎరుపు.) 

సూర్యుడి కాలకర్భత్వమహిమ వునఃవనక్తం చెయ్యాలి. 
2-3-1-22-164 సూక్తంలోని 1695వ బుక్కు సూర్యరథచ[క్రం 
ద్వాదశారం అని వర్ణించింది. అంటే ఆ చక్రానికి పండ్రెండు ఆకులున్నవని, 
పండ్రైెండాకులు మేషాది ద్వాదశరాశులు అని భాష్యం. కాని 1697వ 
బుక్కులో “పంచారే చక్రే పరివర్తమానే” అని వుంది. అంటే ఆ చక్రానికి 
ఐదు ఆకులట! ఐదాకులు ఐదు బుతువులని భాష్యం. హేమంత శిశిరము 
కలిపి వేదంలో ఐదు బుతువులే. ఈ 164వ సూక్తబుక్కులన్నింటినీ 
సూర్యశతక పరిత అత్యంత మర్మదృష్టితో చదవాలి. 

5) సూర్యశతకం 11వ శ్లోకం సూర్యభగవానుడు పాంథులకు మార్గమని 
చెపుతుంది. ఈ భావం 1-7-1-15-105లో “అసౌ యః పంథా ఆదిత్యో 
దివి ప్రవాచ్యం కృతః” అనే బుక్కు చెపుతుంది. 


6) సూర్యుడు సర్వాంతర్యామి, బీవులకు సర్వస్వం అని సూర్యశతక 
100వ శ్లోకం చెప్పే మహద్విషయాన్ని 1-8-1-16-115 సూక్తంలోని 


xi 


మొదటిదైన 1236వ బుక్కు ప్రతిపాదిస్తుంది. “చిత్రం దేవానా ముదగా 
దనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః । ఆప్రా ద్యావా పృథివీ అంతరిక్షం 
సూర్యఆత్మా జగతస్తస్థుషశ్చ” “ఏషసుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్టితః” 
అని ఆదిత్య హృదయం. 

శ్రీ సూర్యశతకాన్ని ఈ యావత్తు సామగ్రినీ దృష్టిలో పెట్టుకొని చదివితే 
ఆ కావ్యపు సమ(గ మహిమ సాక్షాత్మరిస్తుంది. 


అస్తగిరి, మేరు పర్వతం రెండు విభిన్న పర్వతాలని కనిపిస్తుంది 
ష్మింధకాండలో సుగ్రీవుడు పశ్చిమదిక్కు వెళ్ళే వానరులకు ఆ దిక్కు 
భూగోళవర్ణన చేస్తాడు. అక్నడ అరవైవేల కాంచన పర్వతాలున్నాయని చెపుతూ 
“తేషాం మరధ్యేస్థితో రాజా మేరురుత్తమ పర్వతః । ఆదిత్వేన ప్రసన్నేన 
శైలోదత్తవరః పురా... అద్భశ్వ సర్వభూతానాం అస్తం గచ్చతి పర్వతం । 
యోజనానాం సహస్రాణి దశశతాని దివాకరః ॥ ముహూర్తార్థెన తం శీఘ్రం 
అభియాతి శిలోచ్చయం. ..1 అంతరా మేరుమన్తంచ తాళోదశశిరామహస్‌। 
జాతరూపమయం శ్రీమాన్‌ (ण्व्य చిత్రవేదికః ॥” (కిష్మింధ 42 సర్గ - 
38 శ్లో - 46 శ్లో వరకు) 


ఇక కశ్యపుడు అదితి అనూరుడు ఆదిత్యుడు ఆదిత్యుల సంఖ్య ఇత్యాది 
విషయాలమీద చాలా విసృత చర్చకు తావుంది. బుగ్వేదం నుంచి 
రామాయణం వరకు అన్ని (గంధాలు చర్చలోకి వస్తాయి. (గంథ విస్తరభీతిచేత 
మద్విరచిత “షోడశీ నామక (గంథంలో (తిరుపతి దేవస్థానం ముద్రణం) 
176, 177 పేజీల్లోవున్న చర్చ చూడవచ్చునని చెపుతున్నాను. అయితే 
ఇక్కడ ఒక చిన్న విషయం చ్యుతమయింది. 'అరిష్టనేమినః అన్న శబ్బానికి 
రామాయణ వ్యాఖ్యాతలు “అరిష్టనేమినః కాశ్యపస్య నకారాం తత్వమార్శ్చంి 
అన్నారు. కానీ తియంబకం యజా మహే సుగంధిం పుష్టివర్ణనం' అన్నచోట 
సుగంధినం అనబడలేదు. ఈ విషయం సమీచీనతయా చింత్యం. మరొకటి 


xvii 


సామవేదంలో 3వ అధ్యాయం 11వ ఖండంలో అరిష్టనేమి అనే మంత్రర్షి 
వున్నాడు. అతడు తార్హ్య పుత్రుడు. 


మయుూరుడి కావ్యశైలిమీద ఆయన పూర్వులైన మహాకవుల ప్రభావం 
వుండడం సహజం. వారిలో ముఖ్యంగా కాళిదాస, భర్భమేంఠులు అత్యంత 
(ప్రభావశాలి కవులు. కాళిదాస మేఫుసందేశంలోని మందా([క్రాంత 
వృత్తగమనము, భర్భమేంఠుని హయ(గీవవధము కావ్యంలోని స్రగ్గరారీవి 
బహుశః మయుూరుడి కాలంలో కావ్యపారఠకుల్ని వశీభూతం చేసుకుని 
వుంటాయి - “యక్షశృక్రే జనకతనయాస్నాన పుణ్యోదకేషు  స్నిగ్ధచ్భాయా 
తరుషువసతిం రామగిర్యాశ్రమేషు” (మేఘ) సరిగ్గా అలాంటిశైలే అయిన 
భర్భమేంఠుడి ప్రగ్ధర -“ఘానగ్రాసం గ్రహాణ, త్య్వజగజక లభ! (ప్రేమబంధం 
కరిణ్యాః । పాశ(గంథిం (६७०८८०० అభిమతమధునాదేహి పంకానులేపం । 
దూరీభూతాస్తవైతే శవర వరవధూ విభబ్రమో(ద్భాంత రమ్యా! రేవా 
కూలోపకంఠ[ద్రుమ కుసుమ రజోధూసరా వింధ్యపాదాః 1” ~ ఈ రెంటినీ 
చదివితే, కర్ణేంద్రియంతో అనుభవిస్తే సాహిత్యాళువులు కాళిదాస భర్భమేంఠుల 
శైలి అనంతర కవులను ప్రభావితం చేసిందని తెలుసుకుంటారు. కీ.పూ.1వ 
శతాబ్దివాడు కాళిదాసు; భరమేంరుడు క్రీ.శ. 430 నాటివాడు. శివమహిమ్న 
స్తోత్రము, సౌందర్యలహరి ఇత్యాది ప్రాచీన కావ్యాల్లోకూడా పూర్వుల 
ఛందశ్రెలికి సన్నిహితమైన శిఖరిణీ వృత్తం (గ్రహింపబడింది. మొత్తంమీద 
వీటన్నిటికీ శైలిలో శబ్దచయనాది లక్షణాల్లో సారూవ్యం వుంది. 
భర్భమేంఠానంతరం క్రమంగా జయదేవ, భోజదేవ, లీలాశుకాదులనుంచి 
శబ్బ్దాలంకారాల అంతశళ్ళక్తిని నిపుణతతో వాడడం ప్రాచుర్యం పొందింది. 
మయూరుడు ఈ మార్గానికి మూలపురుషుడుగా కనిపిస్తాడు. 

సూర్యశతకంలో అక్కడక్కడా స్పష్టమైన కాళిదాస (ప్రభావం కనిపిస్తుంది. 
555 శ్లోకంలో “విశ్వస్యేవాదిసర్గః ప్రణవ ఇవపరం పావనో వేదరాశేః” 


xviii 


అన్నచోట రఘువంశంలోని “ప్రణవశ్ళ్చందసామివ” జ్ఞాపకం వస్తుంది. 
“ఏకాహేనైవ దీర్ణాం త్రిభువన పదవీం” అనే 65వ శ్లోకం చదివితే కాళిదాస 
శాకుంతల ప్రథమాంక “గ్రీవాభంగాభిరామం” లోని “పశ్యోదగ్రప్లతత్వాద్వియతి 
బహుతరం స్టోకముర్వ్యాం ప్రయాతి” స్మృతి పథంలో మెరుస్తుంది. అలాగే 
“యః (స్రష్టాపాం పురస్తాదచలవర సమభ్యున్న్చతేర్తేతురేకో” అనే 935 శ్లోకం 


5) ౧ 

“యాసృష్టిః స్రష్టరాద్యా వహతి విధిహుతం యాహవిర్యాచహో త్రీ” శోకరచనా 
పద్దతి గుర్తుకొస్తుంది. “యేద్వేకాలంవిధత్తఃి అనే మాటల పద్ద్ధతికూడా 
“దతురాశాముఖస్తాద్విభకో। ద్వేధావేధా == అనే మయూరుడి పై 


శోకపంక్తుల్లో కనిపిస్తుంది. 


ఇలాంటి మహాకవులకు ఆంధ్రమహాకవులు పాదాక్రాంతులయ్యారు. 
“జంభారాతీభకుంభోద్భవమివ” అని మయూరుడు ప్రారంభించగానే 
శ్రీనాథుడు “జంభారాతీభశో భాచకచకనిభముల్‌ శాంభవీయాట్టహాసా | 
రంభావష్టంభరేఖభారభటలటహముల్‌” అని ఆ వేగోద్ధతికి వశీభూతుడై నక్షత 
మండలం చేరాడు. 


ఏవంగుణగణ విశిష్టమైన ఈ సూరశతకానికి విద్వాంసులైన 
మన్నిత్రులు శ్రీ తాళ్లూరి ఆంజనేయులు గారు 'బాలప్రభి' అనే ఆంధ్రవ్యాఖ్య 
అత్యుతృష్టంగా ప్రాశారు. మూలకృతి ము(ద్రణలనేకం పరిశీలించి 
వేదోపనిషత్సురాణేతిహాసాల నుంచి ప్రమాణాలు తీసుకుంటూ తన వ్యాఖ్యకు 
సౌష్టవం కలిగిస్తూ వ్రాసిన ఈ వ్యాఖ్య నిస్సంశయంగా తెలుగు సాహిత్యానికి 
అమూల్య ఉపహారమని భావిస్తున్నాను. శ్రీ ఆంజనేయులు గారి విద్వత్తను 
మహాకవి హృదయభాండార మర్యజ్ఞతను పునఃపునః ప్రశంసిస్తున్నాను. 


జ్ఞాన్‌బాగ్‌ - గుంటూరు శేషేంద్రశర్మ 


'హైదరాబాద్‌-12 


1) 


2) 


8) 


4) 


ర్‌) 


6) 


7) 


8) 


విషయానుక్రమణిక 


ప్రభావర్ణనమ్‌ 
అశ్వవర్ణనమ్‌ 
అనూరువర్ణనమ్‌ 
రథవర్ణనమ్‌ 
మండలవర్ణనమ్‌ 
రవివర్ణనమ్‌ 
ప్రసక్షగంథపట్టిక 


అకారాది శ్లోకానుక్రమణిక 


పుటలు 
1 - 57 
58 - 64 
65 - 78 
79 - 91 
92 - 100 
101 - 123 
127 
128 - 132 


ప్రభావర్ణనమ్‌ 


॥ జంబారాతీభకుంభోద్భవమివ దధత స్పాంద్రసిందూరరేణుం 
రక్తాస్సిక్తా ఇవౌఘై రుదయగిరితటీధాతుధారాద్రవస్య, 
ఆయాంత్యా తుల్యకాలం కమలవనరుచేవారుణా వో విభూత్రై 
భూయాసుర్భాసయంతో భువనమభినవా భానవో భానదవీయాః ॥ 1 


అవతారిక : ప్రాతఃకాలంలో ఆకాశంలో మనకు కన్పించే అరుణకాంతిని 
స్వర్గ, భూలోకవాసులు ఎలా భావిస్తారో చెబుతున్నాడు కవి. 


ప్రతిపదార్థం : జంభారాతీభ కుంభోడ్భవమ్‌, జంబ+అరాతి= జంభాసురునికి 
శత్రువైన ఇంద్రునియొక్క"; ఇభ= వాహనపుటేనుగైన ఐరావతంయొక్క్‌; 
కుంభ+ఉద్భవమ్‌= కుంభ (గండ) స్థలమునందు పుట్టిన; సాందద్ర= దట్టమైన; 
2००८७०८८ ९७०€० = చెందిరపు ఎజ్జని ८००४2; దధతః ఇవ= ధరించుచున్న 
వానివలె వున్నట్టియు; ఉదయ... [ద్రవస్య; ఉదయంగిరి= మేరుం 
పర్వతంయొక్కి; తటీ= సానువులందు (చరియలందు) భాసిల్లునట్టి; 
ధాతుధారా ద్రవస్య= గైరికాది ధాతువుల ధార ఆకారంకల్లిన ద్రవంయొక్క; 
ఓమఘైః= ప్రవాహాలచేత; సికా= తడువబడడంవలన; రక్తాః ఇవ= ఎజ్జదనాన్ని 
వహించినవానివలె వున్నట్టియు; తుల్యకాలం= ఏకకాలంలో; ఆయాంతాా= 
వచ్చుచున్నట్టి; కమలవనరుచాఇవ= పద్మాలగుంపుయొక్క కాంతిచేతవలై; 
ఆరంణాః= ఎల్బినైనట్టి వియు అయిన (నూర్యోదయంతోపాటే 
కమలాలకుకూడ కాంతి కల్గుతుందని భావం); భువనమ్‌= ముల్లోకాలను; 
భాసయంతః= (ప్రకాశింపజేయుచున్న; అభినవాః= నిత్యనూతనాలైన; 
భానవీయాః= సూర్యసంబంధమైన; భానవః= కిరణాలు; వః= మీకు; 
విభూత్యై= ఐశ్వర్య సమృద్ధికొరకు, భూయాసుః= అగునుగాక! 


తాత్సర్యం * ఐరావతం యొక్క గండస్థలంనందలి ఎట్టిదనాన్ని खण्ड) 
(స్వర్గలోకంలోని వారికి అలా అనిపిస్తుంది) ఉదయపర్వత సానువుల నుండి 


2 సూర్యశతకమ్‌ 


స్రవిస్తున్న గైరికాది ధాతువుల ప్రవాహంతో తడిని ఎజ్బబడినవై, 

కమలాలతోపాటే ఒకే సమయంలో అరుణత్వాన్ని పొంది (భూలోకంలోని 

వారికి అలా తోస్తుంది) లోకాలకు వెలుతురును ప్రసాదిస్తున్న నిత్యనూతనాలైన 
€ సూర్యభగవానుని (ప్రభాత కిరణాలు మీకు ఐశ్వర్యదాయకాలు అగునుగాక! 
వివరణ : “ఈ శోకం సుభాషితరత్న భాండాగారంలో కన్పిస్తుంది. 

పుట 45 శ్లో. 12. 1938 బొంబాయి ముద్రణం) 

1. జంభాసురుని ప్రసక్తి రామాయణ, భారత, భాగవతాల్లో కన్పిస్తుంది. 
అన్నింటిలోనూ అతడు ఇంద్రునికి శత్రువుగా చెప్పబడి చంపబడినట్లు 
వర్లింపబడింది. 

६9 
“ఇంద్రో జంభస్య సంక్రుద్లో వజ్రేణాపహరచ్చిరః” 
(సం.భాగ. 8-11-18) 

2. ఐరావతం లేక ఐరావణం అనేది క్రీరసాగరమథనంలో పుట్టిన రత్నాల్లో 
ఒకటి. దీన్ని ఇం(ద్రుడు కావాలని వాహనంగా చేసుకున్నాడు. 
అష్టదిక్కుల్లో అష్టదిగ్గజాలుంటాయని పురాణ ప్రతీతి. అలాగే ఇంద్రాదులు 
ఎనిమిదిమంది ఎనిమిది దిక్కులు కాపాడుతారనికూడా ప్రసిద్ధి. తూర్పు 
దిక్సాలకుడైన ఇంద్రుని వాహనంకాబట్టీ ఇక్కడ ఐరావతం ప్రసక్తమైంది. 
1) ఐరవతః పుండరీకో వామనః కుముదో9_ ౦జనః । 

పుష్పదన్త స్పార్వభౌమస్సు ప్రతీకశ్ళ దిగ్గజాః ॥ 


फ 0 


2 


फ 0 


ఇన్లో వహ్నిః పితృపతిర్నైర్భతో వరుణో మరుత్‌ । 

కుబేర ఈశ పతయః పూర్వాదీనాం దిశాం క్రమాత్‌ ॥ 

అని అమరంలో అష్టదిక్సాలకులు, వారి వాహనాల పేర్లు యథాక్రమంలో 
ఇవ్వబడ్డాయి (అమరం, పుట 66). 


ప్రభావర్ణనమ్‌ 3 


3. ఉదయపర్వతం అన్నా మేరుపర్వతం అన్నా ఒక్కటే, దీనికి వెనుకనుంచే 
సూర్యోదయం అవుతుందని ప్రసిద్ధి. దీని ఎత్తు సుమారు 84 వేల 
యోజనాలు. అంటే 16,38,604 కి.మీ.లకు సమానం. (24 
అంగుళాలు ఒక హస్తం. 8 వేల హస్తాలు 1 క్రోసు. 4 క్రోసులు 1 
యోజనం అంటే ఆమడ అన్న అమరవాక్యం ఆధారంగా పై లెక్క 
ఊహింపబడింది). 


స్ట. భక్తిప్రహ్వాయ దాతుం ముకుళపుటకుటీకోటర క్రోడలీనాం 

లక్ష్మీ మాకృష్ణుకామా ఇవ కమలవనోద్దాటనం కుర్వతే యే, 

కాలాకారాంధకారానన పతితజగత్సాధ్వసధ్వంసకల్యాః 

కల్యాణం వః క్రియాసుః కిసలయరుచయ స్తే కరా భాస్మరస్య ॥* 2 
ప్రతి : ముకుళ... లీనా ముకుళ= అరవిరిసిన మొగ్గలయొక్క (అప్పుడే 
వికసించడానికి సిద్ధంగావున్న పరువైన మొగ్గ); పుట= దొప్పలేక దొన్నె 
అనెడి; కుటీ= గృహభాగంయొక్క కోటర= లోపలి ప్రదేశంయొక్క క్రోడ= 
తొట్టలాంటి మధ్యభాగంనందు; లీనాం= లగ్నమైన; లక్ష్మిం= సంపదను 
(శోభను); భక్తి ప్రహ్వాయ= భక్తితో కొలిచేవారికి (వినములకు); దాతుం= 
ఇవ్వడానికి; ఆక్రష్ణు కామా ఇవ= ఆకర్షించు ఉద్దేశం కలవానివలె; యే= 
ఏవైతే; కమలవన+ఉద్దాటనం = పద్మదళాల వికాసాన్ని కుర్వతే = 
చేయుచున్నవో కాలాకార... కల్యాః కాల+ఆకార= యమునివలె నల్లని 
ఆకారం కల్లిన; అంధకార= చీకటియొక్క; ఆనన= ముఖంనందు; పతిత= 
పడినట్టి; జగత్‌= లోకంయొక్క; సాధ్వస= భయాన్ని; ధ్వంస= పోగొట్టడంలో; 
కల్యాః= సమర్థములైన; 8९०० = చిగుళ్ళయొక్క; రుచయః= కాంతివంటి 
కాంతికల్లిన; తే= ఆ; భాస్మరస్య= సూర్యునియొక్క; కరాః= కిరణాలు; 
వః= మీకు; కల్యాణం= శుభాన్ని క్రియాసుః= చేయుగాక. 


తా : కమలనివాసిని అయిన లక్ష్మీదేవిని భక్తులందరికీ అందుబాటులోనికి 
తేవడానికా అన్నట్లు ఏవైతే కమలాలకు వికాసాన్ని కలిగిస్తున్నాయో, 


4 సూర్యశతకమ్‌ 


యమునివంటి చీకటి బారినుంచి భయపడిన లోకాన్ని రక్షించడంలో 
సమర్ధ్థాలైన చిగురుటాకు వన్నెగల ఆ బాలభాస్మరుని కిరణాలు మీకు శుభాన్ని 
కలిగించుగాక! 


అలం : ఉక్రేక్ష (లక్ష్మీ మాక్ళష్ణుకామా ఇవ అనడంవల్ల) 


విశే : కమలంయొక్క వికసించిన రేకుల లోపల ఆసీనురాలైన లక్ష్మీదేవి 
క్షీరసాగర మథన ఫలం. ఆమె కలుములరాణి. కవి ఇక్కడ “లక్ష్మీ పదాన్ని 
సంపద అనే అర్థంలో వాడాడు. 'భాస్మరకరాళి అనేచోట ‘కరి శబ్దం 
సాభిప్రాయంగా వాడబడింది. కమలవనంలో చిక్కుకున్న లక్ష్మిని అందరికీ 
అందించాలంటే ‘కరి శబ్దానికి ఇక్కడ చేయి అనే అర్థంకూడ చెప్పుకోవాలి. 


వివ: >+*&8 శోకంకూడ సుభాషితరత్న భాండాగారంలో కన్పిస్తుంది. (పుట 
45 శ్లో. 13) 


(ప్ర. గర్భేష్వంభోరుహాణాం శిఖరిషుచ శితాగ్రేషుతుల్యంపతంతః 
ప్రారంభేవాసరస్య వ్యుపరతిసమయే చైకరూపా స్తధైవ, 
నిష్పర్యాయం ప్రవృత్తాస్రిభువనభువన ప్రాంగణే పాంతు యుష్మా 
నూష్మాణం సంతతాధ్వశ్రమజమివ భృశం బిభ్రతో బ్రధృపాదాః॥ 8 


అవ : సూర్యుని పాదాలకు (కిరణాలకు) లోకంలో పాదాలకు (కాళ్ళకు) 
వ్యత్యాసం చెబుతున్నాడు. 

(ప్రతి : అంభోరుహాణాం= కమలాలయొక్క; గర్భేషు= లోపలి ప్రదేశాలందు; 
శితాగ్రేషు= వాడియెన చివరలుగల; శిఖరిషుచ= పర్ష్వతాలందును; తుల్యం= 
సమానంగా; పతంతః= పడుతున్నట్టీ (ఇతర పాదాలైతే మెత్తని భూముల్లో 
మాదిరిగా ముళ్ళున్న తావుల్లో నడవలేవు); వాసరస్య= దినంయిక్క; (ప్రారంభే= 
ఉదయకాలమందుు; వ్యుపరతిసమయేచ= అస్తమయకాలమందును; ९5 = 
సమానంగానే; ఏకరూపాః= ఒకే రూపం కలిగినటువంటి; (త్రిభువన 
భవన ప్రాంగణే= ముల్లోకాలనే గృహంయిక్క ముంగిటిలోో; నిష్టర్యాయం= 


ప్రభావర్ణనమ్‌ 5 


క్రమంతోగాక; (అనగా ఒకేసారి) ప్రవృత్తాః= ప్రసరించునట్టి (ఇతర పాదాలు 
లోకంలో సహజంగా ఒకదాని తర్వాత మరొకటి మోపడం జరుగుతుంది); 
సంతత.... మివ సంతత= ఎడతెగని; అధ్వ= సుదీర్ణ ప్రయాణంయొక్క; 
(అధ్వశబ్లోల_ త్రాధిక గమనే వర్తతే” అని త్రిభువన పాలవ్యాఖ్య); (కశ్రమజమివ= 
(శమనుండి పుట్టిన దానివలె; ఊష్మాణం = వేడిని (ఉక్కబోయడం); భృశం= 
మిక్కిలి; బిభ్రతః= ధరించిన (ఇతర పాంథుడు అంటే బాటసారి కేవలం 
ఉక్కను భరిస్తాడు); छदी సూర్యుని యొక్క పాదాః= కిరణాలు; యుష్మాన్‌= 
మిమ్మల్షి, పాతు= కాపాడుగాక! 


తా : మెత్తని కమలాల్లో మాదిరిగానే వాడియెన పర్వత భూముల్లోను 
సమానమైన నడక కల్లి, ఉదయాస్తమయ కాలాల్లో ఒకే విధమైన వర్ణం 
(వన్న కల్లి; ముల్లోకాలనే ఇంటి ముంగిట్లో ఒకే పర్యాయం అడుగుమోపి 
నిరంతర [ప్రయాణంచేత కల్షిన అలసట కారణంగా ఉకృదాల్చిన ఆ 
సూర్యకిరణాలు మిమ్మల్ని కాపాడుగాక! 


అలం : ఉపేక్ష (సంతతాధ్వశమజమివ అనడంచేత) 


విశే : 'బ్రధ్నపాది లోని పాదశబ్దం సాభిప్రేతం. కవి లోకంలోని పాదాలకు 
(కాళ్ళకు) సూర్యుడి పాదాలకు (కిరణాలకు) గల వ్యత్యాసాన్ని వ్యంగ్యంగా 
చెప్పి సూర్యునిపాదాలే ఉతష్టం అని సూచించాడు. లోకంలో ఏ ప్రాణియెనా 
ఒకేసారి పూలతోటలోను, రాళ్ళమీద నడవలేడు. అలాగే లోకంలో పాదాలు 
ఒకదాని తర్వాత మరొకటి నడవడం అనే క్రమం ఉంటుంది. సూర్యుని 
పాదాలు అలాగాక ఏకకాలంలో నడుస్తాయి. కనుక వ్యతిరేకాలంకారం 
కూడ వుంది. 
(ప్ర. ప్రభ్రశ్యత్యుత్తరీయత్విషి తమసి సముద్వీక్ష్య వీతావృతీ(న్రా 

{०००० స్తంతూన్యథా యానతను వితనుతే తిగ్మరోచిర్మరీచీన్‌, 

తే సాండ్రీభూయ సద్యః క్రమవిశదదశాశా దశాళీవిశాలం 

శశ్వత్సంపాదయంతోం_ ం౦బరమమలమలం మంగళంనో దిశంతు॥ 4 


6 సూర్యశతకమ్‌ 


(ప్రతి : యథా= ఏవిధంగా; ప్రాక్‌= మొదట; ఉత్తరీయ= అంశుకంయొక్క; 
త్విషి= కాంతిగల; తమసి= చీకటి; ప్రభ్రశ్యతి= తొలగిపోగ్యా; వీత= 
తొలగింపబడిన; ఆవృతీన్‌= ఆచ్చ్భాదనం కల; జంతూన్‌= ప్రాణులను; 
సముద్వీక్ష్వ= చక్కగాచూచి; తిగ్మరోచిః= తీక్టకాంతులు గల సూర్యుడు; 
యాస్‌= ఏ; మరీచీన్‌= కాంతులనెడి; తంతూన్‌= దారాలను; అతను= 
విస్తారంగా; వితనుతే= విసన్తరింవజేయుచున్నాడో; అదేవిధంగా; 
సాంద్రీభూయ= చికృబడి; సద్యః= వెంటనే క్రమ... విశాలం క్రమ = 
క్రమంగా; విశద= స్పష్టమైన; దశాశా= పదిదికుల యొక్క దశాళీ= పది 
అను వరుసచేత; విశాలం= విస్తీర్ణం కలదిగాన్యూ శశ్వత్‌= ఎల్లప్పుడూ; 
అమలం= నిర్మలమైన దానిగా; అంబరం= ఆకాశాన్ని, సంపాదయంతః= 
చేయుచున్న తే= అ సూర్యకిరణాలు; వః= మీకు; అలం= మిక్కిలి; 
మంగళం= శుభాన్ని దిశంతు= ఇచ్చుగాక! 


తా: చీకటి అనే వస్రం తొలగిపోయాక జీవులకు కిరణాలనే తంతువులద్వారా 
అల్లిన నిర్మలమైన అంబరాన్ని (వస్త్రాన్ని) ప్రసాదిస్తున్న ఆ సూర్యభగవానుడు 
మీకు శుభాన్ని కల్గించుగాక! తంతువులు ఒకదానికొకటి చేరి వస్త్రాన్ని 
నిర్మించినట్లు కిరణాలు దట్టమై నిర్మలాకాశాన్ని అందిస్తున్నాయని ఉద్దేశం. 
అలం : శ్లేష 

విశే : ఇందులో సూర్యభగవానుడు ఒక నేతపనివాడుగా వర్ణింపబడ్డాడు. 
ఏవిధంగా ఒక నేతపనివాడు ఆచ్చాదనలేని (ప్రాణులకోసం దారపు పోగులతో 
వస్రాన్ని నిర్మిస్తాడో అదేవిధంగా సూర్యుడు తన కిరణతంతువులతో చీకటి 
ఆవరణం వీడిన జీవకోటికోసం నిర్మలాంబరాన్ని సృజిస్తున్నాడు. (ఆంబరం 
వ్యోమ్బివాససి అని అమరం) ఈ శోకంలోని (ప్రథమపాదం ధ్వన్యాలోకంలో 
ఉదాహృతం (81-6 వృత్తికా) సూర్యశతకంలోని కొన్ని శ్లోకాల్లో దిక్కులు 
ఎనిమిది అని, మరికొన్ని శ్లోకాల్లో పది అని చెప్పబడడం గమనార్హం. 18, 


ప్రభావర్ణనమ్‌ 7 


59 శ్లోకాల్లో ఎనిమిది; 4, 17, 85, 94 శ్లోకాల్లో పది దిక్కులు చెప్పారు. 
వ్యాసమహాభారతంలో మా(త్రం పదిదిక్కులే చెప్పబడ్డాయి. 


“దిశో దశోక్తాః పురుషస్యలోకే (మహా. 3-134-17) 
1930 పూనా ముధద్రణం. 


స్ట. న్యక్కుర్వన్నోషధీశే ముషితరుచి శుచేవౌషధీః ప్రోషితాభా 
భాస్వద్లావోద్గతేన ప్రథమమివ కృతాభ్యుద్గతిః పావకేన, 
పక్షచ్ళేదవ్రణాసృక్షుతఇవ దృషదో దర్శ్భయన్‌ ప్రాతరద్రే 
రాతాముస్తీవ్రభానో రనభిమతనుదే స్తాద్గభస్యుద్దమోవః ॥ 5 


ప్రతి : ఓషదీశే= ఓషధులకు పతియైన చంద్రుడు; మషితరుచి= 
కాంతిహీనుడుకాగా; శుచా= దుఃఖంచేతవలైె; (ప్రోషితాభా= పోగొట్టబడిన 
కాంతిగల; జెషధీః= ఓషధిగతతేజస్సులకు; (ఓషధి శబ్దేనౌ షధిస్థం తేజఉచ్యతే, 
తాస్ట్యాక్‌, యథాగిరిర్దహ్యతే పన్గానో ముహ్యన్త ఇతి అని త్రిభువన పాలవ్యాఖ్య); 
న్యక్కుర్వన్‌= ధిక్కరిస్తూ; భాస్వద్దావ +ఉద్దతేన = సూర్యకాంతి మణులనుండి 
వెలువడిన; పావకేన= छि; ప్రధమం= ముందుగా; కృత +అభ్యుద్దతిః 
ఇవ= ఇవ్వబడిన స్వాగతంకల్లిన దానివలె వుండి; పక్ష.. స్రుతఇవ ग 
రెక్కలను నరకడంవలన (ఇంద్రుడు) ఏర్పడిన; వ్రణ= గాయాల యొక్క; 
అస్ఫక్‌స్రుతఇవ= రక్తం కారుతున్న దానివలై, ప్రాతర్‌అ[ద్రః= ఉదయ 
పర్వతంయొక్క దృషదః= శిలలను; దర్శయన్‌= (ప్రకటిస్తూ; ఆతా(మై= 
లోహితవర్ణం గల (ఎజుప్పు; తీవ్రభానోః= తీళ్టమైన సూర్యునియొక్క; గభస్తి= 
కిరణాల, ఉద్దమః= రాక, (పుట్టుక); వః= మీకు; అనభిమత= పాపము; 
(శత్రువు, అశుభం, అనిష్టం) నుదే= పోగొట్టడానికి, స్తాత్‌= అగుగాక! 
(అనగా మీ పాపాలన్ని పోగొట్టుగాక అని అర్థం). 


తా: ఓషధులకు 2385053 చంద్రుడస్తమించగానే కాంతి కోల్పోయిన 
ఓషధిలతలను తిరస్కరిస్తూ, సూర్యకాంత మణులనుంచి వెలువడుతున్న 


8 సూర్యశతకమ్‌ 


అగ్నిచేత స్వాగతం అందుకొని ఇంధద్రునిచేత నరకబడిన రెక్కల 
గాయాలనుంచి కారుతున్న రక్షాన్ని సూచించే తూరుపుకొండ శిలలు కలిగి 
వెలువడుతున్న ఆ సూర్యభగవానుని అరుణకిరణోదయం మీ పాపాలను 
పోగొట్టుగాక! 


అలం : హేతూగ్రేక్ష 


విశే: ఉదయించే సూర్యకిరణాల్లోని ఎగర్రదనాన్ని కవి पचार ఉక్రేక్తించాడు. 

ఇం[దుడు తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కల్ని నరికాడని పురాణ ప్రతీతి. 

ఇం(ద్రుడు ఉదయా[ద్రియొక్క రెక్నలను నరకగా ఆ గాయాల నుంచి కారుతున్న 
రక్తంతో తడిసి సూర్యకిరణాలు ఎగ్రబడ్డాయని కవి చమత్యారం. 

వివ: 1. శ్రీనాథుని అనువాదాన్ని చూడవచ్చు. (కాశీ. 1-122) 

68. శీర్ణఘ్రాణాంఘ్రిపాణజీన్ర్వణిభి రపఘనైర్థర్లరావ్యక్తఘోషాన్‌ 
దీర్మాఘాతానఘౌ మైః పునరపి ఘటయత్యపిఏక ఉల్లాఘయన్యః 
ఘర్మా ०8 స్తస్యవో9_ ంత్వర్ద్విగుణఘనఘృణానిఘ్న నిర్విఘ్నవృత్తే 
ర్దత్తార్థాస్సిద్ధసంఘైర్విదధతు ఘృణయళశ్ళీ ఘ్రమంహో విఘాతమ్‌॥ 6 

ప్రతి : శీర్ణ... పాణీన్‌ శీర్ణ= శిథిలాలైన; ఘ్రూణ= ముక్కు అంఘై= పాదాలు; 

పాణిన్‌= చేతులు కలవారిని; (వ్రణిభిః:= గాయాలు కల; అపఘనైః= 
శరీరాలతో; ఘర్థర= గురగురమనెడి; అవ్యక్తఘోషాన్‌= అస్పష్టమైన 
మూలుగువంటి ధ్వనిగలవారిని; ఈ విధంగా, అఘ+ఓ ఘైః= పాపసమూహం 
చేత; దీర్హ+ఆమ్రాతాన్‌= చిరకాలంగా ఆవరింపబడినవారిని (పాపాలు 
లోగొన్నవారిని); యఃఏకః అపి= ఎవడు నిస్సహాయుడైనప్పటికి 

(ఒంటరివాడు) ఉల్లాఘయన్‌= వ్యాధిరహితులను (విముక్తులను) చేయడాన్ని; 

ఘటయతి= నిర్వర్తించుతున్నాడో (సంఘటిస్తున్నాడో); అంతర్జ్వి... వృత్తే 

అంతః= లోపల; ద్విగుణ= రెట్టింపయిన; ఘన= గొప్పదైన; ఘృణా= 
దయచేత; నిఘృ= పరవశమై; నిర్విఘ్నవృతేః = అంతరాయం లేని వ్యాపారము 


ప్రభావర్ణనమ్‌ 9 


గల (ప్రవృత్తి); తస్య= అ; ఘర్మాంశోః= తీక్టకిరణుడైన సూర్యునియొక్క; 
సిద్ధసంమఘైః = ఆణిమాది అష్టసిద్ధులు గల విశ్వావసు ప్రభృతులచేత (ఆణిమ, 
మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ, వశిత్వములు 
అష్టసిద్ధులు); దత్తార్మ్యా= పూజింపబడినట్టీ; ఘృణయః= కాంతులు; వః= 
మీకు, శీఘం= వెంటనే; అంహోవిఘాతం= పాపనాశనాన్ని విదధతు= 
(ప్రసాదించుగాక! (పాపాలు పోగొట్టుగాక). 


తా: “పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూ పేణ బాధతే” అన్న ఆర్యోక్తి 
ప్రకారం పూర్వజన్మకృత పాపఫలంగా శిధిలమై పోయిన ముక్కు కాళ్ళు, 
చేతులువంటి అవయవాలు కలిగి దుర్గంధభూయిష్టమైన గాయాలతో 
అస్పష్టమైన మూలుగులు కలిగి బాధపడుతున్నవారిని ఓదార్చి స్వస్థత 
చేకూర్చునటువంటి సిద్ధాదిదేవగణంచేత నిత్యం పూజింపబడే ఆ 
సూర్యకిరణాలు మీ పాపాలు పోగొట్టుగాక! 


అలం : అనుప్రాసం. (ఘ” వర్ణం పదే పదే ప్రసక్తమైంది) 


విశే: ఈ శోకం మమ్మట కృత కావ్యప్రకాశంలో (7-301) రూక్షధ్వనికల 
శబ్దాల కుదాహరణంగా ఇవ్వబడింది. మమ్మటాభిప్రాయం ప్రకారం ఈ 
శ్లోకంలో శబ్దాల కఠోరతలో ఎటువంటి గుణంకాని దోషం కాని లేదు. 
“క్వచిన్నీరసే నగుణో నదోషః యథా... అని మమ్మట వాక్యం. జన[శ్రుతినిబట్టి 
బహుశా ఈ శ్లోకం వ్రాసిన తర్వాతే మయూర మహాకవి సూర్యానుగ్రహంవల్ల 
కుష్టవ్యాధి విముక్తుడయ్యాడని భావించవచ్చు. ఎందుకంటే ఇందులో వర్ణన 
కుష్టరోగానికి సంబంధించినదే. 
(స్ట బిభబ్రాణా వామనత్వం ప్రథమమథ తధైవాంశవః (ప్రాంశవోవః 
క్రాంతాకాశాంతరాళా స్తదను దశదిశ పూరయన్తస్తతో9 పి, 
ధా ంతాదాచ్చిద్య దేవద్విష ఇవ బలినో విశ్వమాశ్వశ్నువానాః 
కృచ్రాణ్యుచ్రాయ హేలోపహసితహరయో హారిదశ్వాహరంతు॥ 7 


10 సూర్యశతకమ్‌ 


ప్రతి : ప్రథమం= మొదటగా; వామనత్వం= పొట్టి ఆకారాన్ని బిభబ్రాణాః= 
ధరించినవై; అథ= తరువాత; తథైవ= అదేవిధంగా (వామనావతారాన్ని 
తాల్చిన మహావిష్ణువు మాదిరిగా); ప్రాంశవః= దీర్గములైన; అంశవః= 
కిరణాలు కలిగి; తదను= ఆ వెంటనే; (కాంత= ఆక్రమింపబడిన; ఆకాశ+ 
అంతరాళాః= ఆకాశ మధ్యభాగం కలిగి; తతఅపి= ఆ వెనువెంటనే; దశదిఈ= 
పది దిక్కుల్ని, పూరయన్తః= నింపినవై; దేవద్విషః= దేవతలకు శత్రువైన; 
బలినః ఇవ= బలిచక్రవర్తి నుండివలె; ధ్వాంతాత్‌= చీకటి నుండి; విశ్వం= 
ప్రపంచాన్ని; ఆచ్చిద్య= ఆకర్షించి (తొలగించి, అపహరించి); ఆశు= 
శీఘంగా; అశ్నువానాః= వ్యాపించునటువంటి; ఉచ్రాయ= బెన్నత్యంయొక్క 
(అనగా ఎత్తుపెరగడం), హేలా= విలాసంచేత; ఉపహసిత= ఎగతాళి 
చేయబడిన; హరయః= విష్ణుమూర్తికల (అంటే పైకి ఎదిగిపోయి విష్ణువును 
మించిపోయినవని అర్థం); హారిదశ్వాః= పచ్చని గుజ్బాలుగల € 
సూర్యభగవానుని కిరణాలు; 298 = మీయొక్క; కృద్రాణి = దూఖాలను; 
హరంతు= తొలగించుగాక! 


తా : విష్ణుమూర్తిలాంటి సూర్యకిరణాలు బలిచక్రవర్తి అనే చీకటిని అణచడానికి 

మొదట వామనావతారాన్ని తాల్చి తర్వాత ఆకాశమంతా వ్యాపించి 

ప్రపంచాన్ని ఆవరించాయి. ఈ విషయంలో సూర్యకిరణాలు విష్ణుమూర్తికంటె 

కూడ ఎంతో ఎత్తుకు ఎదగడంవల్ల విష్ణువు అపహాస్యం పాలయ్యాడు. 

అటువంటి సూర్యకిరణాలు మీ దుఃఖాలను పోగొట్టుగాక! 

విశే: ఈ శ్లోకంలో సూర్యకిరణాలు విష్ణువుగాను, చీకటి బలిచక్రవర్తిగాను 

పోల్చబడ్డాయి. భాగవతంలోని వామనావతారఘట్టం తెలిసినవారికి ఈ పోలిక 

చమతానాస్నిస్తుంది. 

ప్ర. ఉద్దాఢేనారుణిమ్నా విదధతి బహుళం యే౭_రుణస్యారుణత్వం 
మూర్హోద్దూతే ఖలీనక్షతరుధిరరుచో యే రథాశ్వాననేషు, 


ప్రభావర్ణనమ్‌ 11 


శైలానాం శేఖరత్వం (శితశిఖరిశిఖా స్తన్వతే యేదిశంతు 
(ప్రేంఖన్తఃఖే ఖరాంశోః ఖచితదినముఖా స్తేమయూఖభఖాస్సుఖం వః॥ 8 


ప్రతి : ఉద్లాఢేన= (ప్రబలమైన; అరుణిమ్బా= ఎజ్టదనంచేత; యే= ఏ 
కిరణాలయితే; అరుణస్య= సారధియిన అనూరునికి"; బహుళం= మిక్కిలి; 
అరుణత్వం= ఎట్జదనాన్ని; విదధతి= కలిగిస్తున్నాయో; యే= ఏవైతే; మూర్ధ+ 
ఉద్భూతౌ= ముఖాలు పైకి ఎత్తడంవల్ల; రథ+అశ్వ+ఆననేషు= రథానికి 
పూన్చిన గుజ్టాల ముఖములందలి; ఖలీన.... రుచః ఖలీన= కళ్ళెములచేత 
ఏర్పడ్డ; క్షత= గాయాలనుంచి కారుతున్న రుధిరరుచః= రక్త (ఎరుపు) 
వర్ణం न = ఏవైతే; (శితశిఖరిశిఖాః= ఆశ్రయింపబడ్డ 
పర్వతా(గ్రభాగం కలిగి; శెలానాం= పర్వతాలయొక్చ; శేఖరత్వం = కిరీటత్వాన్ని; 
(అగ్రభాగాన వుండడం); తన్వతే= విస్తరింపచేస్తున్నాయో; कं = ఆకాశంలో; 
(ప్రంఖన్తః= ప్రయాణిస్తున్న (సాగిపోతున్న; ఖచితదినముఖాః = స్పష్టం 
చేయబడ్డ పగటిని సూచించునట్టి (దిన ప్రారంభాన్ని తెలుపునట్ట); ఖరాంశోః= 
వాడియైన కిరణాలుగల ఆ సూర్యునియొక్క; తే= పైన చెప్పబడ్డ మయూఖాః= 
కిరణాలు; వః= మీకు; సుఖం= క్షేమాన్ని దిశంతు= ఇచ్చుగాక! 


తా: ఎ సూర్యకిరణాలయితే తమ ఎజ్ట్జదనంచేత రథసారధి అయిన 
(అనూరునికి) అరుణునికి మరింత అరుణత్వాన్ని (ఎట్టదనం) కలుగజేస్తూ, 
పగ్గాలు లాగడంవల్ల గుజ్టాల నోటియందలి కళ్ళిములు కదిలి కారుతున్న 
రక్తంతో పర్వతా(గ్రభాగాన్ని అధిగమించి ఆకాశంలో సాగిపోతూ స్పష్టమైన 
పగటిని తెలియజేస్తున్నాయో ఆ సూర్యకిరణాలు మీకు సుఖాన్నిచ్చుగాక! 


DS 1 సూర్యశతకంలో 50-61 శ్లోకాల్లో సూర్యసారథి అయిన అనూరుడి 
వర్ణన చేయబడింది. పురాణగాథల్నిబట్టి అనూరుడు వినత కుమారుడు. 
గరుత్మంతుడికి అన్న వినతకు ఇద్దరు మాత్రమే సంతానం కల్గుతుందని 
వరం. సమయం ఆసన్నమయ్యాక వినత రెండు అండాలకు జన్మనిచ్చింది. 


12 సూర్యశతకమ్‌ 


ఐదు సంవత్సరాలైనా వాటినుంచి ఏ బిడ్డాబయటికి రాలేదు. వినత నిరాశకు 
గురై ఒక అండాన్ని పగలగొట్టింది. అందులోనుంచి అరుణుడు 
పుట్టుకొచ్చాడు. అయితే అకాలజననంవల్ల అరుణుడికి శరీరంలో 
కిందిభాగం ఏర్పడలేదు. అందుకే అరుణుడు అనూరుడు (తొడలు లేనివాడు) 
అని పిలువబడ్డాడు అని భారతగాధ. 


మరొక పౌరాణిక గాథనుబట్టి అనూరుడు సూర్యసారధథి ఎలా అయ్యాడో 

తెలుస్తుంది. దీనిప్రకారం రాహువు ఒకసారి సూర్యుణ్ణి మింగినప్పుడు 
అతనికి సాయంగా ఎవరూ ముందుకురాలేదు. కోపంతో సూర్యుడు 
ముల్లోకాలను భస్మం చేయాలనుకున్నాడు. ఈ అకాల ప్రళయానికి భయపడిన 
దేవతలు అరుణుణ్జి సూర్యునికి సారధిగా పంపారు. రథంలో ముందుభాగాన 
కూర్చోవడంవల్ల సూర్యుడికాంతి కొంత తగ్గింది. అప్పటీ నుంచి అరుణుడు 
రథసారధి అయ్యాడు. ఇతని భార్య శ్వేని. సంపాతి, జటాయువులు ఇతని 
(స్టే దత్తానందాః ప్రజానాం సముచితసమయాకృష్ణసృ दः పయోభీః 

పూర్వాహ్లే విప్రకీర్ణా దిశిదిశి విరమత్యహ్ని సంహారభాజః, 

దీప్తాంశో ర్జీర్షదుఃఖ ప్రభవభవభయోదన్వదుత్తారనావో 

గావో వః పావనానాం పరమపరిమితాం ప్రీతిముత్సాదయంతు॥ 9 


ప్రతి : సముచిత... పయోభిః సముచిత= యోగ్యమైన; సమయ= 
గ్రీష్మాదికాలంలో; ఆకృష్ణ= ఆకర్షింపబడి; సృష్టై= విడుదలగల; వయోభిః= 
నీటిచేత (పాలచేత); (వ్రజానాం= జనులకు; దత్స+ఆనందాః= 
సంతోషాన్నిచ్చినవై; పూర్వాహ్హే= ఉదయంపూట; దిశదిశి= అన్నిదిక్కులలో; 
విప్రకీర్ణాః= చెదిరినవై (మేతకువెళ్ళినవై); అహ్నివిరమతిసతి= సాయంకాలం 
అవుతుండగా; సంహారభాజః= ముగింపు కలిగినవై (అస్తమయ కాలానికి 
ఇంటికి చేరినవై); దీర్భ.. నావో (= గొప్పవైన; దుఃఖ= కష్టములకు; 
ప్రభవ= పుట్టుకయయిన; భవ= సంసారం వలని; భయ= భయమనేెడు; 


ప్రభావర్ణనమ్‌ 13 


ఉదన్నతొ్‌= సముద్రంనుంచి; ఉత్తార= దాటించెడ్సి నావ= పడవలైన; దీపాంశోః= 
సూర్యునియొక్క; గావః= కిరణాలు (ఆవులు); పావనానాం= పవి(త్రులైన; 
వః= మీకు, పరం= ఉతృష్టమైన (గొప్పు); అపరిమితాం= హద్దులేని; ప్రీతిం= 
సుఖాన్ని, ఉత్సాదయంతు= కలిగించుగాక! 


తా: సూర్యకిరణాలు గోవులవంటివి. ఆవులు అవసరకాలంలో పాలిస్తాయి. 
కిరణాలు వర్షానిస్తాయి. ఆవులు ఉదయాన్నే మేతకు వెళ్ళీ సాయంత్రం 
ఇంటికి వస్తాయి. కిరణాలు ఉదయాన దశదిశలా వ్యాపించి సాయంత్రం 
అస్తమిస్తాయి. ఆవుపాలను విప్రులు అగ్వాది దేవతలకు తర్పణం ఇచ్చి 
పుణ్యలోకాలకు వెళ్తారు. కిరణాల కాంతివల్ల ప్రజలు ఆయా దేవతలకు 
పుణ్యకర్మలాచరించి భవబంధాల నుంచి విముక్తులౌతారు. అటువంటి 
సూర్యకిరణాలు మీకు సుఖాన్నిచ్చుగాక! 
అలం : శ్లేష (గోవులు. పయస్సు, వి ప్రకీర్ణత మొ॥ శబ్దాలు శబ్దశ్లేషను 
సూచిస్తాయి). 
విశే: ఈ శ్లోకంలో ఆవులకు సూర్యకిరణాలకు శబ్దశక్తి మూలశ్లేష 
చెప్పబడింది. మయూరుడు తన (గ్రంథంలో శ్లేషను చాలసార్లు 
ప్రయోగించాడు. శ్లేషతోకూడిన పదవిన్యాసంలో ఇతడు దిట్ట. ఇందులో 
గోవు మొదలైన శబ్బాల్ని తీసి మరొక वृष्ट ప్రయోగిస్తే ఇంత చమత్మారం 
రాదు. అందుకే ఇక్కడ. శబ్దశక్తి మూలసంలక్ట్య(క్రమ వ్యంగ్యధ్వని 
ఉన్నదనవచ్చు. ధ్వన్యాలోకకర్త ఈ శ్లోకాన్ని ద్వితీయోద్గ్యోతంలో 
ఉదాహరించాడు. (పుట 167, 1964 చౌఖంబా) 

సూర్యకిరణాలవల్ల వర్షం కురుస్తుందని భారతీయ విశ్వాసం. 
సూర్యకిరణాలు గ్రీష్మంలో సముద్రజలాన్ని త్రాగి వర్షాకాలంలో వర్షిస్తాయి. 

“అగ్నౌ ప్రాప్తాహుతి స్పమ్యగాదిత్య ముపతిష్టతే । 

ఆదిత్యా జ్ఞాయతే వృష్టి రృష్టే రన్నం తతః ప్రజాః ॥1” (శ్రుతివాక్యం) 


14 సూర్యశతకమ్‌ 


రఘువంశంలోకూడ ప్రథమసర్గలో (1-18) “సహగస్రగుణ ముకత్రష్టు 
మాదత్తే హి రసం రవికి అని సూర్యునికి వర్ష (ప్రదానశక్తి వున్నట్లు 
సూచింపబడింది. సూర్యశతకంలో ఇటువంటి అభిప్రాయం 30, 77, 93 
శ్లోకాల్లోకూడా చెప్పబడింది. 
ప్ర. బంధధ్వం సైకహేతుం శిరసి నతిరసాబద్ధసంధ్యాంజలీనాం 
లోకానాం యే ప్రబోధం విదధతి విపులాంభోజషండాశయేవ, 
తే యుష్మాకం స్వచిత్తప్రధితపృధుతర ప్రార్థనా కల్పవృక్షాః 
కల్పంతాం నిర్వికల్పం దినకరకిరణాః కేతవః కల్పషస్య ॥ 10 


ప్రతి : యే= ఏవైతే; శిరసి= తలమీద; నతి... నాం; నతి= నమస్మారమనేెడి; 
రసా= జలంచేత; ఆబద్ధ= విరచింపబడిన; సంధ్యాంజలీనాం = సంధ్యాకాలపు 
అర్థ్య(ప్రదానాలుగల; లోకానాం= జనులకు; విపుల= విస్తారమైన; 
అంభోజషండాశయా ఇవ= కమలముల సమూహ వికాసం వలె; బంధ= 
సంసారబంధథాన్సి; ధ్వంస= నశింపజేయడంలో; ఏకహేతుం= (ప్రధాన 
కారణమైన; ప్రబోధం= జ్ఞానాన్ని విదధతి= కలిగిస్తున్నాయో; స్వచిత్త... 
వృక్షాః, స్వచిత్త= తమ మనసులలోని; ప్రథిత= గొప్పవైన; వృధుతర= 
విశాలమైన; ప్రార్థనా= ప్రార్థనల పాలిట; కల్పవృక్షాః= = 
తే= అ; దినకరకిరణాః= సూర్యుని కిరణాలు; యుష్మాకం= మీయొక్క; 
కల్మషస్య= పాపాలకు (పాపసమూహానికి); కేతవః= ఉత్సాతాలను; 
నిర్వికల్పం= నిస్సంశయంగా; కల్పం తాం= కల్లించుగాక! (అనగా మీ 
పాపాలను పోగొట్టుగాక) 


తా: భక్తితో శిరసుచేత అంజలి ఘటించు (ప్రజల భవబంధాన్ని 
తొలగించడానికి ప్రధాన కారణమైనట్టీ, ముకుళించిన కమలసమూహంవలె 
ప్రజల్ని కూడ చైతన్యవంతం చేస్తున్నటువంటి ((ప్రబోధితం ) కల్పవృక్షంలాంటి 
ఆ సూర్యకిరణాలు ఎల్లప్పుడూ మీ పాపాలను తొలగించుగాక! 
(పాపాలపాలిటి ధూమకేతువులగుగాక) 


ప్రభావర్ణనమ్‌ 15 
అలం : శ్లేష, 


వివ: 1. కల్పవృక్షం స్వర్గలోకంలో నందనవనంలో వున్న ఐదు ప్రధాన 
వృక్షాలలో ఒకటి. కల్పయతి వాంఛితమితికల్బః సచాసౌవృక్షశ్చ = 
అని వ్యుత్సత్తి. మనం అనుకున్న ఫలాన్ని ప్రసాదిస్తుంది కాబట్ట దీన్ని 
కల్పవృక్షం అన్నారు. 


“పంచైతే దేవతరవో మందారః పారిజాతకః । 
సంతానః కల్పవృక్షశ్చ పుంసి వా హరిచందనం ॥ (అమరం 1-50) 


(స్ట. ధారా రాయోధనాయాపది సపది కరాలంబభూతాః |(ప్రపాతే 
త్వా లోకే పా స్త్రి AA ప్రి వి 
తత్వాలోకై కదీపా స్రిదివపతిపురప్రస్థితౌ వీథ్య ఏవ, 
నిర్వాణోద్యోగియోగిప్రగమ నిజతనుద్వారి వేత్రాయమాణా 
స్తాయం తాం త్రీ వ్రభానోర్డివసముఖసుఖా రశ్శ్మయఃకల్మషాధ్వః 11 


ప్రతి : ధనాయ= ధనంకోసం; ఆపది= ఆపద కలిగినప్పుడు (ధనాశకల 
వారికి); రాయో= ధనముయొక్క; ధారాః= ధారలు (ధనాన్ని కురిపించేవి); 
(ప్రపాతే= నరకంలో పడినవారికి; సపది= వెంటనే; కరాలంబభూతాః= 
చేయూతనిచ్చేవి; తత్వాలోక= సత్యప్రకాశమున; ఏకదీపాః= ప్రధానంగా 
వెలుగుచూపేవి; త్రిదివపతిపుర= స్వర్గంయొక్క ప్రస్థితౌ= ప్రయాణానికి; 
వీధ్యః ఏవ= ప్రధాన మార్గాలు (అనగా స్వర్గానికి వెళ్ళేవారు సూర్యమండలం 
ఛేదించుకొని వెళ్లారని కవిలోక ప్రసిద్ధి)" నిర్వాణ... మాణాః : నిర్వాణ= 
మోక్షమునందు; ఉద్యోగ= ఉత్సాహంగల; యోగి= యోగులయొక్క ప్రగమ= 
మార్గానికి, నిజ= స్వకీయమైన (తనదైన); తను= శరీరమనెడి; ద్వారి= 
ద్వారమున ప్రవేశపెట్టబడిన; వేత్రాయమాణాః= బెత్తములు ధరించినట్టివి; 
అయిన (అనగా మోక్షకాములగు యోగులకు సూర్యకిరణాలు తమ 
శరీరద్వారమందు ప్రవేశమిచ్చి ముక్తి కలుగజేస్తాయని భావం); దివసముఖ 
సుఖాః= దిన (ప్రారంభకాలంలో సుఖాన్నిచ్చేటటువంటి; త్రీవ్రభానోః= త్రీక్ట 


16 సూర్యశతకమ్‌ 


కిఠరణుడయిన సూర్యునియొక్క; రశ్శ్మయః= కిరణాలు (కాంతులు; వః= 
మిమ్మల్ని కల్మషాత్‌= పాపంనుంచి; త్రాయంతాం= కాపాడుగాక! 


తా: దినప్రారంభమున సుఖదాయకాలైన సూర్యకిరణాలు ధనాశ కలవారికి 
ధనాన్నిస్తాయి. నరకలోకానికి పోయిన వాళ్ళకు చేయూతనిస్తాయి. 
యథార్థజ్ఞానాన్ని కలుగజేస్తాయి. పరమార్థ దర్శనానికి ప్రధాన దీపాలై 
స్వర్గానికి దారి చూపుతాయి. మోక్షకాములగు యోగులకు ప్రధాన ద్వారములై 
మోక్షమార్యాన్ని చూవిస్తాయి. ఇలాంటి భానుకాంతులు మిమ్మల్ని 
పాపాలనుంచి కాపాడుగాక! 


వివ : 1. 1) కలనం దావకఘడ్డఖండిత రిపుక్షాభర్త మారాండమండల 
ఖేదంబొనరించి యేగునెడ తన్మధ్యంబునన్‌హారకుండలకేయూర ध 
జ (కృష్ణదేవరాయలగూర్చి ఒక ప్రసిద్ధ కవి చెప్పిన పద్యం) 
2) నీదురవగాహ సౌర్యము 
భేదింపంగలేక విమతపృధథివీశుండనిన్‌ 
ఖేదించు నృసింహ భవ 
న్మేదురభయద ప్రతాప మిత్రుని మి(త్రున్‌. (నరస. 5-209) 


(ప్ర. ప్రాచిప్రాగచరంత్యో9_ నతిచిరమచలే చారుచూడామణిత్వం 
ముంచంత్యో రోచనాంబుప్రచుర మివ దిశాముచ్చకైశృరనాయ, 
చాటూత్రై శృక్రనామ్నాం చతుర మవిచలై ర్లోచనై न 
శేష్టంతాం చింతితానా ముచిత మచరమా శృండరోచీరుచో వః॥। 12 


ప్రతి : ప్రాక్‌= ప్రథమంగా; అనతిచిరం= స్వల్పకాలం; ప్రాచిఅచలే= తూర్పు 
పర్వతమందు; చారుచూడామణిత్వం = మనోహరమైన తలమానికతను; 
ఆచరంత్యః= తాల్బుచూూ; దిశాం= దికాంతలకు; ఉచ్చకైః= మిక్కిలి (చక్షని); 
చర్చనాయ= మైపూతకోసం; రోచనాంబు= గోరోచనజలాన్ని (ప్రచురం= 
అధికంగా; ముంచత్య ఇవ= ఇచ్చుచున్న వానివలెవున్న (వదులుతున్న 


ప్రభావర్ణనమ్‌ 17 


వానివలె); చాటూత్రైః= మిక్కిలి ప్రియమైన కాంక్షగల; చక్రనామ్నాం= 
చక్రవాక పక్షులయొక్క; అవిచలైః= నిశ్చలములైన; లోచనైఃనేత్రాంచలముల 
చేత; చతురం= నేర్పుగా (ప్రీతితో); అర్చ్యమానా= పూజింపబడుతున్నట్టు; 
అచరమా= అప్పుడే ఉదయిస్తున్న (అప్రాచీనములైన); చండరోచీ= 
తీర్ణకిరణుడైన సూర్యునియొక్క రుచః= కిరణాలు; వః= మీయొక్క 
చింతితానాం= కోర్కెలకు; ఉచితం= ఆనుకూల్యాన్నిి; చేష్టంతాం= 
కలిగించుగాక! (అనగా మీ కోర్మెలు తీర్చుగాక!) 


తా: క్షణకాలం ఉదయాదికి మకుటాయమానంగా (చూడామణి) భాసించి, 
తర్వాత దిక్కాంతలకు గోరోచనజలాన్నందించి, చక్రవాకపక్టులచేత 
నిరీక్షింపబడుతూ (సూర్యోదయంతో చక్రవాకాలకు విరహం పోతుంది) 
పూజింపబడుతున్న సూర్యకిరణాలు మీ కోర్మెలు తీర్చుగాక! 


విశే : ఇందులో సూర్యకిరణాలకు ముందు అతిలోహితత్వం (ఎజ్ఞదనం) 
అనంతరం పిశంగ (పింగళ) వర్ణం చెప్పబడింది. 
అలం : అనుప్రాసం (చకారావత్తి) 
స్ర._ ఏకంజ్యోతి రృశౌద్వే త్రిజగతి గదితాన్యబ్దజాస్యై శ్చతుర్భి 
ర్ఫూతానాం పంచమం యా న్యల మృతుషు తథా ८२९०) నానావిధాని, 
యుష్మాకం తాని సప్తత్రిదశమునినుతా న్యష్టదిగ్భాంజిభానో 
ర్యాంతి ప్రాహ్లే నవత్వం దశదదతు శివం దీధితీనాం శతాని॥ 18 
(ప్రతి : యాని= ఏవైతే; జ్యోతిః= తేజస్సు; ఏకం= ఒకటిగా వుండి; దృశే= 
కన్నులు; ద్వే= రెండుకల్లి (కళ్ళకు చూపునిచ్చి); త్రిజగతి= ముల్లోకాల్లో; 
చతుర్శిః = నాలుగైన; అబ్దజా స్రైః= కమలజుడైన బ్రహ్మయొక్క ముఖాలచేత; 
గదితాని= చెప్పబడినవై; భూతానాం= పృథివ్యాది పంచభూతాలలో; 
పంచమం= ఐదవదిగా (తేజస్సు) వుండి; తథా= అదేవిధంగా; షట్సు= 
ఆరైన; బుతుషు= బుతువుల్లో; అలం= మిక్కిలిగా; నానావిధాని= తీవ్ర 


18 సూర్యశతకమ్‌ 


మందాది భేదాలతో అనేక విధాలుగా వున్నాయో (ఆయా బుతువుల్లో 
సూర్యుడు అనేక విధాలుగా అంటే హెచ్చుతగ్గులతో వుంటాడని భావం) 
సప్త త్రిదశ ముని= ఏడుగురు దేవర్షులచేత; నుతాని= కొనియాడబడినదై; 
అష్టదిగ్రాంజి= అష్టదిక్కులలో వ్యాపించినవో; ప్రాహ్లే= ఉదయకాలమందు; 
నవత్వం= నూతనత్వాన్ని (నవసంఖ్యత శబ్దచమత్మారం); యాంతి= 
పొందుతున్నాయో; తాని= ఆ; భానోః= సూర్యునియొక్క; దీధితీనాం= 
కిరణాలయొక్క దశశతాని= సహగస్రకిరణాలు; యుష్మాకం = మీకు; శివం= 
శుభాన్ని దదతు= చేకూర్చుగాక! 


తా: ఒకటే తేజస్సుగా వుండి రెండు కన్నులకు చూపునిచ్చి, ముల్లోకాల్లోను 
చతుర్ముఖుని 1९ కొనియాడబడి పంచభూతాలనుంచి షడుతువుల నేర్చరచి 
సప్తర్షులిచేత కీర్తింపబడి అష్టదికులయందు ప్రసరించి నవత్వాన్ని పొందిన 
€ సూర్యునియొక్క దశశత కిరణాలు మీకు శుభాన్ని కల్లించుగాక! 


విశే: ఈ శ్లోకంలో మయూరుడు ఆశ్రయభేదాన్నిబట్టి సూర్యునికి 
బహురూపత్వం ఏర్పడుతుందని సూచించాడు. ప్రధానంగా ఆ 
సూర్యకిరణాలు ఒక జ్యోతిస్వరూపం. రెండు కళ్ళచేత చూడబడ్డంవల్ల 
ద్విరూపత్వం; త్రిలోక వ్యాపనంవల్ల త్రిత్వమూ, బ్రహ్మయొక్క నాల్గుముఖాలచేత 
కొనియాడబడడంవల్ల చతుస్పంఖ్యాత్వం, పృథివ్యాది పంచభూతాలవల్ల 
పంచమ సంఖ్యాత్వం, వసంతాది ఆరు బుతువులు కారణంగా అష్టతా, 
ఉదయకాలంలో నవీనత కారణంగా నవత్వమూ (శాబ్దిక చమత్యారం) 
పొందడం సహజమే కదా! 

వివ: 1. పౌరాణిక గాథనుబట్టి బ్రహ్మ శతరూపని ప్రేమించాడు. (ఈ 
శతరూప (బ్రహ్మ మానసంనుంచి సగం పురుషరూపంతోను, సగం (& 
రూపంతోను పుట్టిన శక్తి అని మత్స్యపురాణం) ఆ (ప్రేమలో (బ్రహ్మ ఆమెను 
सोः విధంగా రెప్పవాల్చకుండా అలాగే చూశాడు. దాంతో 'శతరూపి 
గాబరా పడిపోయి ముఖాన్ని వెనక్కి తిప్పుకుంది. కాని దానివల్ల కూడ 


ప్రభావర్ణనమ్‌ 19 


లాభం లేకపోయింది. ఎందుకంటే శతరూప ఏ వైపుకు ముఖం తిప్పితే ™ 
వైపు బ్రహ్మ మరో క్రొత్త ముఖంతో ఆమెను చూశాడు. ఈవిధంగా బ్రహ్మకు 
అయిదుముఖాలు ఏర్పడ్డాయి. అంతటితో శివుడికి కోపంవచ్చి భైరవుణ్ణి 
పంపి ఒక ముఖాన్ని నరికించాడు. అప్పటినుంచి (బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడు. 
2. సప్తర్శుల పేర్ల విషయంలో వైమత్యం వుంది. 

మహాభారతం (ప్రకారం (12-385-29) మరీచి, అ(త్రి, అంగీరసుడు, 
పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వసిష్టుడు. “సప్తర్షయో మరీచ్య (త్రిముఖాః” 
అని అమరం. 

“కశ్యపోల_ త్రిర్భరద్వాజో విశ్వామిత్రశ్చ గౌతమః । 

జమదగ్ని ర్వసిష్టశ్చస ప్రెతే బుషయస్సుతాః ॥ 

(శృం. నై సర్వం. వ్యా. పుట 12) 


(६. ఆవృత్తిభ్రాంతవిశ్వాశ్రమమివ దధత శ్యోషిణః స్వోష్మణేవ 
గ్రీష్మే దావాగ్నితప్తా ఇవ రస మసకృద్వే ధరిత్రా ధయంతి, 
తే ప్రావృష్యాత్తపానాతిశయరుజ ఇవోద్వాంతతోయా कषठ 
మార్తాండస్యాప్రచండా శ్చిరమశుభభిదేం_భీషవో వో భవంతు ॥ 14 


(ప్రతి : ఆవృత్తి భ్రాంతవిశ్వాః= ప్రపంచమంతా ఎడతెరపిలేక తిరగడంవలన; 
శ్రమం= అలసటను; దధతఃఇవ= తాల్చినవానివలె;, స్వ+ఊష్మణా= 
తనయొక్క छख; శోషిణఃఇవ= శుష్కించిన వానివలె; (0 >= 
ఎండకాలమందు; దావాగ్నితప్తాఃఇవ= దావాగ్ని చేత తపింపజేయబడినవై; 
© = ఏ కిరణాలయితే; ధరి[త్రా$ః= భూమియొక్క; రసం= నీటిని; 
ఆధయంతి= త్రాగుతున్నాయో; అందువల్లనే; ప్రావృ...రుజః : ప్రావృషి= 
వర్షాకాలమందు; ఆత్త= పొందబడిన, పాన= త్రాగుటయొక్క; అతిశయ= 
ఆధిక్యంచేత ఏర్పడిన (అతిగా త్రాగడంవల్ల); రుజః= రోగాలు కలిగి; ఉద్వాన్త= 
విడువబడిన (వాంతి చేసుకోవడం); తోయా : ఇవ= నీరువలె (వర్షించడం); 


20 సూర్యశతకమ్‌ 


అందువల్లనే; హిమ+బుతౌ= చలికాలమందు (హేమంత, శిశిరాలు); 
అ(ప్రచండాః= మాంద్యం వహించిన (చురుకుదనంలేని); మార్తాండస్య'= 
సూర్యునియొక్క; తే= ఆ; అభీశవః= కిరణాల; చిరం= శాశ్వతంగా; వః= 
మీయొక్క; అశుభభఖిదే= పాపపరిహరణార్థం; భవంతు= అగుగాక! (పాపాలను 
శాశ్వతంగా తొలగించుగాక). 


తా: ఎండకాలంలో ఎడతెరపిలేని ప్రయాణంచేత అలసిపోయి ఉక్కబోసి 
దప్పికతో భూమ్మీద జలమంతా తాగి వర్షాకాలంలో వెడలకక్కి శీతాకాలంలో 
నీరసాన్ని పొందిన ఆ సూర్యకిరణాలు మీ అశుభాన్ని తొలగించుగాక! 


అలం : ఉత్ప్రేక్ష (దావాగ్ని తప్తాఇవ) ఉపమా. 


విశే: ఈ శోకంలో మయూరుడు వేసవికాలం, వర్షాకాలం, చలికాలం 
అనే మూడింటిలో వరుసగా సూర్యకిరణాల కార్యక్రమం మరియు ప్రభావం 
(స్టితి) ఏమిటో చక్కగా చెప్పాడు. ఎండకాలం అలసటతో ఉక్కబోసి 
దప్పికగొన్న మానవుడు ఏవిధంగా అతిగా నీళ్ళు తాగి వర్షాకాలంలో 
అతిసారానికి గురై చలికాలంలో నీరసిస్తాడో అదే విధంగా సూర్యభగవానుడు 
కూడ అని చమతృ్మరించాడు కవి. గ్రీష్మంలో సూర్య(ప్రతాపం ఎకుుపై, 
సముద్రాల్లోని జలాన్ని ఆకర్షించి వర్షాకాలంలో వర్షరూపేణ త్యజించి 
శీతాకాలంలో మందత్వం కలిగి నీరసించిన మాదిరిగా వుండడం సహజమే 
కదా! ఈ విధంగా నిత్య జీవితంలో ఒక మానవుడి అవస్థతో సూర్యస్థితి 
వర్ణితం. 


వివ : 1. సూర్యునికి మార్తాడుడనే పేరు ఎలా వచ్చిందో మార్మండేయ 
పురాణములో చెప్పబడింది (1058-20). సూర్యునియొక్క “సుషుమ్నా! 
అనే కిరణం ఒకసారి అదితి గర్భంలో (ప్రవేశించింది. దాంతో అదితి 
ఉపవాసం చేసింది. అప్పుడు కశ్యపుడు అదితితో “నీవు ఇలా ఆహారం 
తీసుకోకుండ కడుపులోని పిండానికి కష్టం కలిగించడం భావ్యమేనా?” 


ప్రభావర్ణనమ్‌ 21 


అన్నాడు. ఆ తర్వాత అదితికి విడ్డపుట్టగానే అశరీరవాణి ఆకాశవాణి ఇలా 
అంది “ఓ మహర్షీ! అదితి కడుపులోని పిండానికి ఆహారం ఇవ్వకుండ 
హింసించింది కాబట్టీ ఈ బిడ్డకి మార్తాండుడన్న పేరు కల్గుతుంది” (మారితం 
అండమ్‌) ఇలా మార్తాండుడన్న పేరువచ్చింది సూర్యుడికి. “మృతండస్య 
అపత్యం మార్తాండ లేక మృతం బ్రహ్మాండం జీవయతీతి మారాండః” అని 
గురుబాల (ప్రబోధినీకార వచనం. 


స్ట. తన్వానా దిగ్వథూనాం సమధికమధురాలోకరమ్యా మవస్మా 
మారూఢ ప్రొఢిలేశోత్మలిత కపిలిమాలంకృతిః కేవలైవ, 
ఉజ్బంభాంభోజనేత్రద్యుతిని దినముఖే కించి దుద్భిద్యమానా 
శృశ్రుశ్రేణీవ భాసాం దిశతు దశశతీ శర్మఘర్మత్విషోవః ॥ 15 


ప్రతి : దిగ్వధూనాం= దిక్కులనెడి కాంతలకు; సమధిక... అవస్థాం . 
సమధిక= మిక్కిలి; మధుర= సుందరమైన; ఆలోక= (ప్రకాశంచేత; రమ్యాం= 
మనోహరమైన; అవస్థాం= స్థితిని; తన్వానా= కలుగజేయు నట్టిది; ఆరూఢ... 
కపిలిమా : ఆరూఢ= ఎక్కువైన; ప్రొఢిలేశ= అల్బాధిక్యంచేత (కొద్దిగా 
ఎక్కువగా ఎట్బ్జిబడడం); ९48९ = పెంచబడిన; కపిలిమా= కపిలవర్ణత్వం; 
కేవలైన = ప్రధానమైన; అలంకృతిః = అలంకారమైనట్టీది (కపిలవర్ణం దిక్కులకు 
అలంకారప్రాయం); ఉజ్బ్ఞృంభ... ద్యుతిని : ఉజ్ఞృంభ= వికసించిన; అంభోజ= 
కమలములనేెడి; నేత్ర= కన్నులయొక్క; ద్యుతిని= కాంతిగల; దినముఖే= 
(ప్రాతః కాలమందు (పగటి ముఖంమీద); కించిత్‌= కొద్దిగా; ఉద్భిద్యమానా= 
(=) మందుచున్న (వెలుపలికి ఛేదించుకొని వస్తున్న్ర; శృశ్ముశ్రేణీ ఇవ= 
మీసాల వరుసవలెవున్న, ఘర్మత్విషః= చండభానునియొక్క; భాసాం= 
కాంతుల; దశశతీ= సహ(స్రము; వః= మీకు; శర్మ= సుఖాన్ని దిశతు= 
ఇచ్చుగాక! 


తా: దిక్కులనే కాంతలకు మరింత మృదుప్రకాశత కలుగజేసి తర్వాత 
పింగళ వర్థత్వమనే అలంకారాన్నిచ్చి, వికసిత కమలములనెడి 


22 సూర్యశతకమ్‌ 


నేత్రాలకాంతులు కల్లి పగలు అనెడి ముఖానికి నూనూగు మీసాల పంక్తిని 
ఏర్పరస్తున్న ఆ సూర్యకిరణాలు మీకు సుఖాన్నిచ్చుగాక! 

అలం : శ్లేష, 

విశే : ఇందులో సూర్యకిరణాలు మీసాలవంటివన్న ఉపమా పోషణార్థమే 
'దినముఖి లాంటి శబ్దాలు ప్రయుక్తాలు. ఏవిధంగా ఆనందం కలిగినప్పుడు 
మీసాలు (రోమరాజి) ఉద్భిన్నాలవుతాయో (నిక్కపొడుచుకోవడం) 
అదేవిధంగా సూర్యకిరణాలు పగటిముఖంలో (దినారంభంలో) 
ఉద్భిన్నాలవుతున్నాయని కవి భావన. 


68. మౌళీందోర్మెష మోషీ ద్వ్యతిమితి వృషభాంకేన యశ్ళంకినేవ 

ప్రత్యగ్రోద్దాటితాంభోరుహకుహర గుహాసుస్థితేనేవ ధాత్రా, 

కృష్ణేన ధ్వాంతకృష్ణ స్వతనుపరిభవత్రస్నునేవ స్తుతోల. లం 

త్రాణాయ స్తాత్తనీయా నపి తిమిరరిపో స్పత్విషాముద్గమో వః 16 
ప్రతి : మౌళి+ఇందోః= శిరసునందలి చంద్రునియొక్క; ఏషద్యుతిం= ఈ 
కాంతిని; మా మోషీత్‌= హరింపకుండుగాక అని; శంకినా ఇవ= 
సందేహించిన వానివలె; వృషభాంకేన= ఎద్దు చిహ్నముగా కల్లిన శివుని 
చేతను; ప్రత్య(గ స్టితేనేవ : ప్రత్యగ్ర= నూతనములైన కిరణాలచేత 
(నూతనంగా); ఉద్దాటీత= వికసితములయిన; అంభోరుహ= కమలాలయొక్క; 
కుహరగుహా= గర్భ ప్రదేశములందు; సుస్థితేనఇవ= సుఖాసీనుడైన 
వానివలెవున్న్య ధాత్రా= బ్రహ్మచేతను; ధ్వాంత... త్రన్ను నేవ ४ ధ్వాంతకృష్ణ= 
చీకటివలె నల్లనైన; స్వతను= తన శరీరానికి; పరిభవ= అవమానం 
కల్గుతుందని; త్రస్నునాఇవ= భయపడినవానివలెవున్న్చ; కృష్ణేన= 
శ్రీకృష్ణునిచేతనూ; యః= ఏదైతే; స్తుతః= కొనియాడబడినదో; == అటువంటి; 
తిమిరరిపోః= అంధకారానికి శత్రువైన సూర్యునియొక్క; త్విషాం= కాంతుల 
యొక్క; ఉద్దమః= పుట్టుక; తనీయానపి= అల్పమైనదే (లేతది) అయినా; 
వః= మీయొక్క త్రాణాయ= రక్షణకొరకు; స్తాత్‌= అగుగాక! 


ప్రభావర్ణనమ్‌ 23 


తా: ఉదయిస్తే తన శిరసుమీదవున్న చంద్రుని కాంతి తగ్గుతుందేమో అన్న 
భయంవల్ల శివునిచేతనూ, (సూర్యోదయంతో చంద్రుడు వెలవెలబోతాడు) 
ఉదయించకపోతే ముకుళితములైన కమలాల్లోవున్న తనకు కష్టం 
కల్గుతుందన్న భయంగల బ్రహ్మచేతనూ, చీకటిని పారద్రోలే స్వభావంచేత 
తన శరీరాన్ని చీకటి అనుకొని వెంబడిస్తాడేమో అన్న భయంగల 
శ్రీకృష్ణునిచేతనూ ఈ విధంగా ప్రార్థింపబడుతున్న సూర్యుడు మీ పాపాలను 
తొలగించుగాక! 


విశే : త్రిమూర్తులచేత సూర్యుడు ప్రార్థింపబడ్డం ఆతని ఆధిక్యాన్ని 
సూచిస్తుంది, (త్రిమూర్తులకంటే సూర్యుడే గొప్పవాడన్న భావాన్ని మయూరుడు 
88, 91, 92, 93 శ్లోకాల్లోకూడ వ్యక్తం చేశాడు. 
అలం : ఉత్ప్రేక్ష 
గ్ర. విస్తీర్ణం వ్యోమ దీర్ణాస్సపది దశదిశో వ్యస్త వేలాంభసోం_బ్లీ 
న్ముర్వద్భిర్భ శ్యనానానగనగరనగాభోగపృథ్వీం చ పృధ్వీం, 
పద్మిన్యుచ్చాస్యతే యె రుషసి జగదపి ధ్వంసయిత్వా తమి(స్రా 
ము(స్రావిస్రావయంతు [ద్రుతమనభిమతం తే సహగ్రత్విషోనః ॥ 17 
ప్రతి : వ్యోమ= ఆకాశాన్ని విస్తీర్ణం= విపులమైన దానిగను; సపది= ఆ 
వెంటనే; దశదిశః= పది దిక్కులను; దీర్ణ్యా= విశాలముగను; అబ్బీన్‌= 
సముద్రాలను; వ్యస్త= విక్షిపాలయిన (విడువబడిన); వేల= చెలియలి 
కట్టలుగల; అంభసః= నీరుకలవిగాను; పృథ్వీం = భూమిని; దృశ్య. ణి పృథ్వీం: 
దృశ్య= చూడదగిన, నానా= అనేకవిధాలయిన; నగ= చెట్టు, నగర= 
పట్టణాలు; నగ= పర్వతాల యొక్క ఆభోగ= విస్తారముచేత; పృథ్వీం = 
విశాలమైనదిగాను; కుర్వద్భిః= చేయుచున్న యైః= వేటిచేత; ఉషసి= ప్రాతః 
కాలమందు; తమి(స్రాం= చీకటి(ని); ధ్వంసయిత్వా= నశింపజేసి (కాబడి); 
పద్మిసీ= కమలము; జగదపి= లోకమున్నూ ఉచ్చాస్యతే= మేలుకొనబడు 


24 సూర్యశతకమ్‌ 


చేయుచున్నద్యో; తే= అటువంటి; సహగస్రత్విషః= వేయి కిరణాలుగల 
సూర్యునియొక్క; ఉగస్రాః= కిరణాలు; నః= మీయొక్క; అనభిమతం= 
అయిష్టతను (అశుభం); (ద్రుతం= శీభుంగా; విస్రావయంతు= 
పారద్రోలుగాక! 


ॐ : © సూర్యోదయం ఆకాశమూ, దిక్కులూ, సముద్రాలు, చెట్లు, కొండలు, 
పట్టణాలచేత విశాలమైన భూమిని చూపిస్తూ, చీకటిని పారద్రోలి లోకానికి, 
కమలవనానికి మేలుకొలుపు పాడుతున్నదో అటువంటి భానూదయం మీ 
అయిష్టతను తొలగించుగాక! 


(ప్ర. అస్తవ్యస్తత్వశూన్యో నిజరుచిరనిశానశ్వరః కర్తుమీశో 

విశ్వం వేశ్మేవ దీపః ప్రతిహతతిమిరం యః ప్రదేశస్థితో౭_పి, 

దిక్కాలాపేక్షయాశౌ త్రిభువనమటతస్తిగ్మభానో ర్నవాఖ్యాం 

యాతశ్ళాతక్రతవ్యాం దిశి దిశతు శివం ° ర్చిషాముద్గమోవః. 18 
(ప్రతి: యఃదీపః= ఏ దీపమైతే; అస్తవ్యస్తత్వశూన్యః= అస్తవ్యస్త పరిస్థితుల్లేని 
(స్థిరత్వంగల), నిజరుచిః= తనదైన కాంతి గల్లియున్నదో; అనిశా+అనశ్వరః= 
పగటియందు నాశములేనిద్యో; ప్రదేశస్థితోల_ పి= ఒకే (ప్రదేశం వుండిగూడ; 
వేశ్ళ్శఇవ= గృహంవలె; విశ్వం= లోకమంతటినీ; పప్రతిహత తిమిరం= 
తొలగింపబడిన చీకటిగల దాన్నిగా; కర్తుం= చేయుటకు; ఈశః= సమర్థత 
కల్గియున్నదో; దిక్నాల...అటత : దిక్‌= దికులయొక్క కాల= సమయం 
యొక్క; అపేక్షయా= కోరికచేత; అసౌ= ఈ; త్రిభువనం= ముల్లోకాలను; 
అటతః= చరిస్తూ (తిరుగుతూ; శాతక్రతవ్యాం దిశి= నూరు యాగాలుచేసిన 
ఇంధ్రుని దిక్కు అయిన తూర్పున; నవాఖ్యాం= నూతనత్వాన్ని యాతః= 
పొందినట్టి (అప్పుడే ఉదయించిన); సః= అటువంటి (ఆ); తిగ్మభానోః= 
తీక్టకిరణుడైన సూర్యునియొక్క; అర్చిషాం= కాంతుల; ఉద్దమః= పుట్టుక 
(రాక) అనే దీపం; వః= మీకు; శుభం= మంచిని; దిశతు= కలుగజేయుగాక! 
(ఇచ్చుగాక ). 


ప్రభావర్ణనమ్‌ 25 


తా: ఇక్నడ లోకంలోని మామూలు దీపంకంటె సూర్యుడనే దీపానికి విశిష్టత 
చెప్పబడింది. సామాన్యమైన దీపం గాలికి కొట్టుకుంటూ అస్తవ్యస్తమౌతుంది. 
సూర్యదీపం అలాకాదు. సాధారణ దీపం తైలమిచ్చిన కాంతిగలిగి, పగటివేళ 
కాంతి హీనమౌతుంది. సూర్యుడలాకాదు. మామూలు దీపం గృహానికి 
మాత్రమే పరిమితం. సూర్యదీపం లోకానికంతా వెలుగునిస్తుంది. (త్రిభువన 
సంచారేచ్చ, దిక్కుల అపేక్షచేత ఈ విధంగా తూర్పుదిక్కున ఉదయించి 
నూతనత్వాన్ని పొందిన భానూదయం మీకు శుభాన్ని (ప్రసాదించుగాక! 


అలం : శ్లేష వ్యతిరేకం. 


స్త్ర. మాగా న్మానిం మృణాళీమృదురితి దయయేవాప్రవిష్టోం హి లోకం 

లోకాలోకస్యపార్య్వ్వం ప్రతపతి న పరం యస్తదాఖ్యార్థమేవ, 

ఊర్ధ్వం బ్రహ్మాండఖండస్ఫుటనభయపరిత్యక్తదై రో ద్యుసీమ్ని 

స్వేచ్భా పశ్యావకాశావధి రవతు స ॐ స్తాపనో రోచిరోఘః ॥ 19 
ప్రతి: యః= ఏ సూర్యోదయమైతే; మృణాళీ= తామరతూడులవలె; మృదుః= 
కోమలమైన (సర్పకోటి= పాములగుంపు; మ్లానిం= వాడిపోవుటను; 
మాగాత్‌= పొందకుండుగాక; ఇతి= అని; దయయాఇవ= కరుణచేతవలై; 
అహిలోకం= పాతాళలోకాన్న అప్రవిష్టః= ప్రవేశించలేదో; లోకాలోకస్య= 
లోకాలోకంయొక్క"; తత్‌+అఖ్యార్థమేవ= ఆ పేరు నిలుపుటకోసమే (ఇది 
లోకం, ఇది అలోకం అన్న వ్యవహారంకోసమే); పరం= ఇతరమైన; పార్వం= 
ప్రక్నలను; నప్రతపతి= ప్రకాశింపజేయదోో; ఊర్ధ్వం = పైనవున్న్మ బ్రహ్మోండ... 
थ : బ్రహ్మోండ= బ్రహ్మోండ = ०८० = భాగంయొక్క స్ఫుటన= 
పగులుటయందలి; భయ= భయంచేత; పరిత్యక్త= విడువబడిన; దైర్ధ్యః= 
కిరణ వ్యాపిత్వం కలిగివున్నదో (బాగా పైకి వ్యాపిస్తే (బ్రహ్మాండం పగిలిపోతుంది 
అన్న భయం); ద్యుసీమి= స్వర్గలోకమందు; స్వేచ్భావశ్య= తన ఆధీనమందున 
స్వేచ్చతోగూడిన; అవకాశః= ఆకాశం; అవధిః= హద్దుగా కలిగిన 


26 సూర్యశతకమ్‌ 


(ఆకాశమందలి స్వేచ్చచేత స్థాన మర్యాద జ్ఞానంగల); సః= ఆ; తాపనః= 
సూర్యునియొక్క; రోచిరోఘః= కాంతిపుంజం; వః= మిమ్మల్ని అవతు= 
కాపాడుగాక! 

తా: తామరతూడుల్లా కోమలమైన పాములగుంపు చచ్చిపోతుందని దయతో 
పాతాళానికి ప్రసరించనట్టి; లోకాలోకమన్న వ్యవహారం నిలబెట్టడానికే 
(ప్రక్కలకు వ్యాపించనట్టి (అనగా సూర్యకిరణాలు ఎచట సోకుతాయో అచట 
లోకం, సోకనిది అలోకం అని), (బ్రహ్మోండపు పైభాగం పగిలిపోతుందన్న 
భయంతో హద్దుమీరి పైకి ప్రసరించనట్టి ఆ సూర్యకిరణపుంజం మిమ్మల్ని 
కాపాడుగాక! 

అలం : హేతూగ్రేక్ష 

విశే : ఇందులో సూర్యుని గమనంయొక్క ఆరత్వం చెప్పబడింది. 
ముక్కుసూటిగా నడవడం తప్ప పక్కకు చూడడం, కిందికి చూడడం, 
పైకిచూడడం సూర్యుని పద్ధతిగాదని కవి వుద్దేశం. ఆర్టత్వానికి కవి చెప్పిన 
కారణాలు చమత్యార గర్భితాలు. 

వివ : 1. “లోకాలోకా'న్నే “చక్రవాళి మంటారు. “లోకాలోకశ్ళక్రవాళః” 
అని అమరం. పౌరాణిక గాధనుబట్టి లోకాలోకం ఒక పర్వతశ్రేణి. ఇది 
ఆకాశంనుంచి భూమిని వేరుచేస్తుంది. దీనికి ఒకవైపు (లోపలి) సూర్యుని 
వెలుగు సోకుతుంది. మరోవైపు (బయట) సోకదు. అంటే అంధకారం 
వుంటుంది. అందుకే దీన్ని లోకాలోకమంటారు. ఇది ఎంత ఎత్తెన పర్వతశ్రేణి 
అంటే చంద్ర, సూర్య, నక్షత్రకాంతులు కూడ దీని పైభాగాన్ని అంటలేవు. 
అందుకే దీని (ప్రభావం నీలవర్ణంతో వుంటుంది. ఈ విషయం భాగవత 
పురాణంలో చెప్పబడింది. కాళిదాసు రఘువంశంలో దీని ప్రస్తావన తెచ్చాడు. 


“సోత_హమిజ్యా విశుద్ధాత్మా ప్రజాలోపనిమీలితః । 
ప్రకాశశ్సాప్రకాశశ్ళ లోకాలోకఇవాచలః 11” (రఘు 1-68) 


ప్రభావర్ణనమ్‌ 27 


2. (బ్రహ్మాండంనుంచి సృష్టి ఎలా ప్రారంభమయిందన్న విషయం దాదాపు 
అన్ని పురాణాల్లోను వుంది. మనుస్ఫృతిలో స్పష్టంగా వుంది. ఈ (ప్రపంచం 
అంతా బ్రహ్మాండంలో దాగివుంది. కనుక సూర్యకిరణాలు ప్రపంచానికి 
ప్రమాదం రాకుండా వుండడంకోసమే లోకోపకార దృష్టితో (బ్రహ్మాండం 
పైభాగాన్ని అంటవని కవి చమతృరించాడు. 


3. వీతాంధకారః అని పాఠాంతరం. 


స్ట. అశ్యామఃకాలఏకో నభవతి భువనాంతోల పి వీతే9_౦ధకారే" 
సద్యఃప్రాలేయపాదో నవిలయమచల శృండ్రమా అప్ప్యుపైతి, 
బంధస్సిద్ధాంజలీనాం నహి కుముదవనస్యాపి యత్రోజ్జిహానే 
తత్రాతః (ప్రేక్షణీయం దిశతు దినపతే ర్థామకామాధికం వః ॥ 20 


(ప్రతి : యత్ర= ఏ కాంతి; ఉత్‌+జిహానే= బయలువెడలగానే; కాలం= 
పగలు; ఏకః= ఒక్కటియే; అశ్యామ= శ్వామత్వం (నల్లనిది) లేనిది; నభవతి= 
కాదో; మరి; వీతే+అంధకారే= చీకటి తొలగగానే; భువనాంతఃఅపి= 
లోకంగూడ; భవతి= అవుతున్నదో; ప్రాలేయపాదః= మంచుకొండ ఒక్నదియే; 
సద్యః= వెంటనే; విలయం= కరిగిపోవుటను (నశించడం); నజఉపైతి= 
పొందుటలేదో; మరి, చం[ద్రమా అపి= చంద్రుడుకూడ; ఉపైతి= 
పొందుతున్నాడో (కాంతిహీనుడు) కావడం; బంధః= చేతులు జోడించుట 
అనేది; సిద్ధ+అంజలీనాం= చేతులెత్తి నమస్మరించు సిద్దులకు మాడ్రమే 
కాద్యో; కుముదవనన్యాపి = కలువల గుంపులకు కూడ వుండునో 
(సూర్యోదయంతో కలువలు మూసుకుపోతాయి); తత్‌= ఆ; |(ప్రాతః= 
ఉదయకాలమందు; (ప్రేక్షణీయం= చూడదగిన (రమణీయమైన); దినపతేః= 
పగటిరాజుయొక్క ధామ= తేజస్సు; వః= మీయొక్క; కామాధికం= 
అనేకములైన కోర్కెలను; దిశతు= తీర్చుగాక! 


छर : © సూర్యోదయం కాలమునేగాక లోకాన్ని కూడ ప్రకాశింపజేస్తున్నదో; 
మంచుకొండతోపాటు మంచు చంద్రుణ్ణికూడ కాంతిరహితునిగా చేస్తున్నదో; 


28 సూర్యశతకమ్‌ 


సిద్దులతోపాటు కలువలకుగూడ బద్దతను (చేతులు జోడించడం, రేకులు 
ముకుళితాలు కావడం) కలుగజేస్తున్నదో ప్రాతఃకాల రమణీయమైన ఆ 
సూర్యోదయం మీ కోర్మెలీడేర్చుగాక! 


అలం : శ్లేష, 


స్టే యత్మాంతిం పంకజానాం నహరతి కురుతే ప్రత్యుతాధిక్యరమ్యాం 

నోధత్తే తారకాభాం తిరయతి నితరామాశు యన్నిత్యమేవ, 

కర్తుం నాలం నిమేషం దివసమపిపరం యత్తదేకం త్రిలోక్యా 

శృక్షుస్సామాన్యచక్షుర్విసదృ శమఘభిద్భాస్వతస్తాన్మహో వః ॥ 21 
(ప్రతి : యత్‌= ఏదైతే; పంకజానాం= పద్మాలయొక్క; కాంతిం= శోభను; 
నహరతి= హరించడంలేద్యో; ప్రత్యుత= పైపెచ్చు ఆధిక్యరమ్యాం= మిక్కిలి 
శోభను; అలాగే; యత్‌= ఏదైతే; నిత్వం= ఎల్లప్పుడూ; తారకాభాం= నక్షత్రాల 
కాంతిని (కనుగుడ్లు); నధత్తే= ధరించడంలేదో; నితరాం= మిక్కిలి; ఆశు= 
శీఘ్రంగా; తిరయతి= తిరస్మరిస్తున్నదో; నిమేషం= నిముషాన్ని (రెప్పపాటును); 
కర్తుం= చేయడానికి; న అలం= శక్తిలేదో; పైగా; పరం= అధికంగా; 
దివసమపి= రోజంతటనీ చేయడానికి శక్తి కలిగి వున్నదో; యత్‌ఏకం= ఏ 
ఒక్కటి; (త్రిలోక్యాః= ముల్లోకాలకు; చక్షుః= నేత్రభూతమో; సామాన్య 
చకుర్విసద్భశం= మామూలు కన్నుకంటె విలక్షణమైన; భాస్వతః= 
సూర్యునియొక్క తత్‌మహః= ఆ తేజస్సనెడి నేత్రం; వః= మీకు; అఘభిత్‌= 
పాపవినాశిని; స్తాత్‌= అగుగాక! 


తా: ఇక్కడ మామూలు కంటికంటె సూర్యుడనే కన్ను ఎలా విలక్షణమైనదో 
చెప్పబడింది. మామూలు కన్ను పద్మాలశోభను హరిస్తుంది. ఇది అలాగాదు. 
పద్మాలకు అధికశోభని, వికాసాన్ని కలుగజేస్తుంది. మామూలు కన్ను తారకల 
(నల్లని కనుగుడ్లు) శోభని ధరించగా ఇది తారకల (నక్షత్రాల) కాంతిని 
హరిస్తుంది. మామూలు కన్ను నిమేషాన్ని (రెప్పపాటు) కలుగజేస్తే ఇది 
రోజుని ఏర్పరస్తుంది. అట్టి విలక్షణ నేత్రం మీ పాపాలను పోగొట్టుగాక! 


ప్రభావర్ణనమ్‌ 29 


అలం : వ్యతిరేకం. (శ్రేషానుప్రాణితం) 


విశే : కవులు కళ్ళను పద్మా లతో పోల్చి వాటికంటి అందమైనవిగా వర్ణించడం 
పరిపాటి. ఆ దృష్టితో చూస్తే మామూలు కన్ను పద్మాల శోభని హరించగా, 
సూర్యకాంతి అనే కన్ను పద్మాలకు కాంతి కలుగజేస్తుంది. అంటే 
వికాసాన్నిస్తుంది. మామూలు కన్ను తారకి (నల్లని కనుగ్రుడ్డు) ని ధరించగా 
సూర్యకాంతి తారకని ధిక్కరిస్తుంది. అంటే సూర్యోదయంతో నక్షత్రాలు 
కాంతిహీనాలౌతాయి. మామూలు కన్ను నిమేషాన్ని (రెప్పపాటుతనం) 
మాత్రమే తాల్చగా సూర్యకాంతి నేత్రం రోజంతా వుంటుంది. నిమిషంకంటె 
రోజు గొప్పదికదా! కావున మామూలు కన్నుకంటె సూర్యనేత్రం విలక్షణమూ 
విశిష్టమున్నూ 
స్ట. కాం క్షేపేయః క్షపాంభశ్ళిశిరతరతలస్పర్శతర్నాదృతేవ 

ద్రాగాశానేతు మాశా ద్విరదకరసరః పుష్మరాణీవ బోధమ్‌, 

ప్రాతః ప్రోల్లంఘ్య విష్ణోః పదమపి కృపయేవాతివేగాద్దవీయ 

స్యుద్దామం ద్యోతమానా దహతుదినపతేర్దుర్నిమిత్తంద్యుతి ర్వః 22 


ప్రతి : కపాంభః= రాత్రి అవే నీటిచేత; శిశిరతర= మిక్కిలి చల్లనైన; తల= 
ప్రదేశంయొక్క; స్పర్శ= తాకుటయందలి; తర్షాత్‌ ఇవ= అభిలాషవల్ల అన్నట్లు; 
క్రేపేయః= శీఘ్రంగా; క్మాం= భూమిని; బుతా= పొందినట్టిది; ఆకా... 
పుష్మరాణి : ఆశాద్విరద= దిగ్గజాలయిక్క; కర= తొండములనేెడి; సరః= 
సరసులందలి; పుష్మరాణి= కమలాలను; బోధం నేతుం ఇవ= వికాసమును 
పొందించుటకువలె; (@ = శీఘ్రంగా; ఆశా : (బుతా)= దిక్కులకు 
ప్రాకినట్టిది (దిక్కులు కలది); ప్రాతః= ఉదయకాలమందు; విష్ణోః పదమ్‌ 
అపి= హరిపదమైన ఆకాశాన్ని గూడ; ప్రోల్లంభ్య= అధిగమించి; 
కృషయాఇవ= శీతార్తులను రక్షించాలన్న దయాబుద్ధితో అన్నట్లుగా; 
అతివేగాత్‌= మిక్కిలి వేగంగా; దవీయసి (బుతా)= మిక్కిలి దూరప్రదేశాలకు 


30 సూర్యశతకమ్‌ 


సోకినట్టి; ఉద్దామం= మిక్కిలి; ద్యోతమానా= ప్రకాశిస్తున్న; దినపతేః= 
సూర్యునియొక్క; ద్యుతిః= కాంతి; వః= మీయొక్క; దుర్నిమిత్తం= అశుభాన్ని 
దహతి= దహించుగాక! 
తా : రాత్రంతా కురిసిన మంచులోని చల్లదనాన్ని మోహించి ఉదయాన్నే 
నేలమీదికేతెంచినబ్టి, దిక్కులందలి ఏనుగుల యొక్క తొండాలనే 
సరస్సులందలి కమలాలకు వికాసాన్ని కలుగజేయాలన్న కోరికతో శీఘ్రంగా 
దిగంతాలకు వ్యాపించినట్ట, ప్రాతఈకాలాన ఆకాశాన్ని గూడ అధిగమించి 
శీతార్తులను కాపాడాలన్న దయాబుద్ధితో దూరతీరాలకు ప్రాకినట్టి 
దేదీష్యమానమైన సూర్యకాంతి మీ అశుభాన్ని పోగొట్టుగాక! 
అలం : ఉటత్సేక్ష 
విశే : ఇందులో ఏనుగుల తొండాలను సరస్సులతో పోల్చడం సముచితం. 
తొండాల చివరి భాగాలు తినే పదార్ధాలను స్వీకరించడానికి తెరుచుకుంటాయి 
(వికసిస్తాయి) కనుక సరస్సుల్లోని కమలవికాసం తొండాల చివరిభాగ 
వికసనానికి సమానం. దిగ్గజకరానికి సరస్సులకు తా[ద్రూపష్య రంజనం. 
అలాగే శ్రేషద్వా రా పుష్మరశబ్దానికి తాద్రూప్య రంజనం. పుష్కరం అంటే 
ఏనుగు తొండంయొక్క చివరి భాగమనీ, పద్మమనీ రెండర్భాలున్నాయి. 
“పుష్కరం కరిహస్తాడే............ 
“విసప్రసూన రాజీవ పుష్కరామ్ఫోరుహాణి చి అని అమరం. 
స్ట. నోకల్పాపాయవాయో రదయరయదళకత్మ్మాధరస్యాపీ గమ్యా 
(++ రహని న రహితా నో తమఃకజ్జలేన, 
ప్రాప్తోత్సత్తిః పతంగాన్నపున కుపగతా మోషముష్టత్విషో వో 
వర్తిస్పైవాన్యరూపాసుఖయతు నిఖిలద్వీపదీపస్య దీప్తిః ॥ 28 
అవ : మామూలు దీపపువత్తికి సూర్యుడనే దీపపువత్తికి భేదం చెప్పుతున్నాడు. 


ప్రభావర్ణనమ్‌ 31 


ప్రతి : అదయ= దయలేని; రయ= వేగంచేత; దళత్‌= భేదింబడు 
(విదిలింపబడు); క్షాధరస్య= పర్వతాలుగల; కల్ప'+అపాయవాయో : అపి= 
ప్రళయకాల ప్రమాదకరమగు గాలికిగూడ; నగమ్యా= కదిలింప వీలుకానిది 
(పర్వతాలను సైతం కదిలించే గాలి సూర్యుడనే దీపపువత్తిని కదిలించలేదని 
వుద్దేశం); అహని= పగటియందున్యూూ; గాఢ+ఉద్దీర్ణ+ఉజ్ఞ్జ్వలశ్రీ 8= బాగా 
వ్యాపించిన (ప్రకాశించు శోభగలది; తమః= చీకటి అనెడి; కజ్జలేన= 
కాటుకచేత (మసి); నరహితాన= ఉన్నదికాదు (దీపపువత్తికి మసిబారుతుంది; 
దీనికి చీకటి అనే మసి వుండదు; పతంగాత్‌= సూర్యునివల్ల, ©+ 
పుట్టుకగలదై; మోషం= కాంతిహీనతను; నపునః ఉపగతా= పొందనట్టి 
(మామూలు వత్తి పతంగం (మిడుత) వలన కాంతి పోగొట్టుకుంటే ఈ వత్తి 
వతంగంవల్ల (సూర్యుడు) కాంతి పొందుతుందని పతంగశబ్దశ్లేషచేత 
చమత్య్మరించాడు కవి; అన్యరూపావర్తిః = మామూలు వత్తికంటె విలక్షణమైన 
వత్తి అనదగిన; నిభిల ద్వీపదీపస్య* = సమస్త ద్వీపాలకే దీపంవంటి (మామూలు 
దీపం ఏదో ఒక్క యింటికి మాఢత్రమే పరిమితం); = 1 కిరణుడైన 
సూర్యునియొక్క; దీప్తిః= కాంతి (అనే వత్తి; వః= మిమ్మల్ని సుఖయతు= 
సుఖపెట్టుగాక! 

తా: మామూలు దీపపువత్తి చిన్నగాలికి గూడ కదులుతుంది. ఇది అలాగాదు. 
పర్వతాలను సైతం కదిలించే గాలికిగూడ తొణకదు. అది పగటియందు 
కాంతినివ్వదు. ఇది పగటియందు బాగా భాసిస్తుంది. దానికి మసి 
అంటుకుంటుంది. దీనికి మసి ఉండదు. అలాగే ఆ వత్తి పతంగాలకు 
(మిడుతలకు) ఆరిపోవచ్చు. ఈ వత్తి పతంగంవల్ల (సూర్యుడు) నే 
వెలుగునిస్తుంది. 


అలం : వ్యతిరేకం - శ్లేషానుప్రాణితం 


విశే: ఈ శోకం ఆనందవర్గనుడి ధ్వన్యాలోకంలో ద్వితీయోద్గోతంలో 
వ్యతిరేకాలంకారాని కుదాహరణంగా ఇవ్వబడింది (పుట 145). “అ(త్రహి 


32 సూర్యశతకమ్‌ 


సామ్య ప్రపంచ ప్రతిపాదనం వినైవ వ్యతిరేకో దర్శితః” అని వివరణం. 
ధ్వనివాదంలో అలంకారవర్ణన చేసే సమయంలో ఇది ఉదాహృతం. 


వివ: 1. “కల్పిమంటే 4,29,40,80,000 సంవత్సరాలని పురాణోక్తి. 
ఇదంతా (బ్రహ్మకు ఒకరోజు. (ప్రతి కల్పంయొక్క చివర ముల్లోకాల్లో 
ప్రళయాగ్ని పుడుతుంది. (బ్రహ్మ సముద్రంలో లీనమౌతాడు (నిద్రకు). అపుడు 
(బ్రహ్మకు ఒకరాత్రి గడుస్తుంది. కలసి మొత్తం బ్రహ్మకు ఒక రోజన్నమాట. 
తర్వాత బ్రహ్మ నిద్రలేస్తాడు. అపుడు నారాయణ రూపంలో ఆదిశేషువుపై 
కూర్చుండి సృష్టి పునః ప్రారంభిస్తాడు అని విష్ణుపురాణం. 


2. పురాణోక్తినిబట్టి ద్వీపాలు ఏడు. ఇవి కమలంయొక్క రేకులు మాదిరిగా 
ఒకదానికొకటి విడివిడిగా వుంటాయి. అవి ఒక సముద్రాన్ని మరో సముద్రం 
నుంచి వేరు చేస్తాయి. ఈ ద్వీపాలన్నింటి మధ్యలో మేరుపర్వతానికి దక్షిణంగా 
జంబూద్వీపం ఉంది. అందులోనే భారతవర్షం అని విష్ణుపురాణం. 


స్ట. నిశ్ళ్శేషాశావపూర ప్రవరగురుగుణశ్లాఘనీయం స్వరూపా 
పర్యాప్తం నోదయాదౌ దినగమసమయోపప్లవే_ప్యున్నతై వ, 
అత్యంతం యానభిజ్ఞా క్షణమపి తమసా సాకమేకత్ర వస్తుం 
బ్రధ్నస్నేద్దా రుచిర్వో రుచిరివ రుచిరస్యాప్తయే వస్తునో9_స్తు॥। 24 


ప్రతి: నిశ్ళేషా. .. స్వరూపా: నిశేష= పూర్తిగా (ఏమీమిగలకుండా); ఆశా= 
దిక్కులను (ఆశలను); అవపూర= పూరించుట అనెడు; ప్రవర= శ్రెష్టమైన; 
గురు= గొప్పవైన; గుణ= గుణాలచేత; శాఘనీయ= కొనియాడదగి న; 
స్వరూపా= ఆకారంగలది; పర్యాప్తం= సమర్థత అనునది; ఉదయాదౌన= 
కేవలం ప్రాతఃకాలమందేగాదు (కింతు= మరి; దినగమసమయ= 
సూర్యాస్తమయ కాలంయొక; ఉపప్ప్లవే అపి= ప్రమాదమందు గూడ 
(అస్తమించేటప్పుడు గూడ; ఉన్నతైవ = జెన్నత్యంగలదీ (కీణించనిది); యా= 
ఏదైతే; క్షణమపి= కాసేపైననూ; తపసా సాకం= చీకటితో కలసి (సహా); 


ప్రభావర్ణనమ్‌ 33 


అనభిజ్ఞా= తెలియరానిదో (చీకటిని మిగల్బ్చనిదో); (బ్రద్నస్య= సూర్యునియొక్క 
ఆద్భా= స్పష్టమైన (ప్రకాశితమైన); రుచిః= ఆ కాంతి; వః= మీయొక్క రుచిరస్య= 
ఇష్టమైన; వస్తునః= పదార్థంయొక్క ఆప్తయే= ప్రాప్తికోసం; రుచిః ఇవ= 
కోరికవలె; అస్తు= అగుగాక! 

తా: అన్ని దిక్కులను ప్రకాశింపజేయడంలో ఆసక్తి కలిగి వుండడమే ఉత్తమ 
గుణాలతో ప్రశంసనీయమైనట్టియు, ఉదయకాలంలో మాదిరిగానే 
అస్తమయకాలంలోనూ ఒకేరీతి శోభిల్లునట్టియు) ఒక్క నిమిషంగూడ చీకటి 
సహవాసం తెలియనట్టి ఆ సూర్యునికాంతి మీ అభీప్పితాలను తీర్చుగాక! 
అలం : శ్లేష, 

విశే : ఇందులో కవి శిష్ట పదాలతో २) బెచిత్యాన్ని పోషించాడు. 
శ్లేషవల్ల 'సూర్యకాంతి” కోరికలేని అభిరుచిగా వర్ణితమైంది. కోరిక పక్షంలో 
అర్థం ఇలా ఉంటుంది. 


అన్ని ఆశలను నెరవేర్చడంలో అభిరుచి శాఘనీయం. (ప్రధాన స్థానం 
వహిస్తుంది) అది సంపదలున్నప్పుడే గాక దారి(ద్ర కాలంలోను అధికంగా 
వుంటుంది. ఒకృక్షణమైనా తనకిష్టముగాని దానితోకలసి వుండని 
అభిరుచిలాంటిది సూర్యకాంతి. ఇందులో “ఆశి (కోరిక, దిక్కు 'రుచి” 
(అభిరుచి, కాంతి) అనే పదాలు శ్రిష్టాలు. ఉదయ, దినగమ సమయ, 
తమసా అనేవి క్లిషాన్నయంతో శ్లేషిసాయి 
ప్ర. బిభ్రాణశ్ళక్తినూశు ప్రశమితబలవత్తారకౌర్దిత్యగుర్వీం 

కుర్వాణో లీలయాథ శృిఖినమపి లసచ్చంద్ర కాంతావభాసమ్‌, 

ఆదద్యా దంధకారే రతిమతిశయినీ మావహ న్వీక్షణానాం 

బాలో లక్షీ మపారా మపర ఇవగుహో౭_హర్బతే రాతపో వః ॥ 25 


అలం : సూర్యకాంతిని కుమారస్వామితో పోల్చి చెబుతున్నాడు. 


34 సూర్యశతకమ్‌ 


ప్రతి : ప్రశమిత.... గుర్వీం : ప్రశమిత= అణచబడిన; బలవత్‌= బలముగల; 
తారక= నక్ష (తాల యొక్క (తారకానంరంని యెక్క; జెర్జిత్య= 
తేజస్సంబంధమైన; గుర్వీం = గొప్పతనంగలు; శక్తిం= లోక(ప్రకాశన 
సామర్థ్యమును (శక్తి అనే పేరుగల ఆయుధాన్ని); బిబ్రాణః= ధరించునట్టిది; 
లసత్‌... భాసం : లసత్‌= ఒప్పుచున్న్య (చం[ద్రక+అంత= నెమలిపురుల 
చివరలచేత అనగా పింఛములందలి కన్నులచేత) చం(ద '+కాంత= 
బంగారమువలె మనోహరమైన; (స్వర్ణెల_ పిభూరిచగే ద్వే అని అమరం) 
అవభాసం= కాంతిగల (ప్రకాశిస్తున్న అని గుహుని పక్షంలో); శిఖినం 
అపి= అగ్నిదేవునిగూడ (నెమలిని); లీలయా= విలాసంగా; అథఃకుర్వాణః= 
అధథఃకరిస్తున్నట్టిది వాహనంగా చేసుకున్నట్టి); అంధూరే= చీకటిలో (అంధక+లఅరేః 
= అంధకాసురుని శత్రువైన శివునియొక్చ వీక్షణాతాం= కమలాలనే కన్నులకు 
(కన్నులకు); అతిశయినం= గొప్పదైన; రతిం= ధైర్యాన్ని (ప్రీతిని); ఆవహన్‌= 
కలుగజేస్తున్నట్టి; అహర్బతేః = దినరాజైన సూర్యునియొక్క బాలః= లేతదైన; 
ఆతపః= కాంతి; అపరఃగుహః ఇవ= మరోబాలకుమారస్వామివలె”; 
అపారాం= అంతులేని; श्वत = సంపదను; అదధ్యాత్‌= చేకూర్చుగాక! 


తా: కుమారస్వామి తారకాసురుని మదమార్చగా సూర్యకాంతి తారకల 
కాంతి నణచింది. కుమారస్వామి చంద్రకములు (నెమలి పింఛంలోని 
కన్నులు) च నెమలిని వాహనంగా చేసుకోగా సూర్యకాంతి స్వర్ణకాంతి 
మనోహరమైన (చం[ధద+కాంత +అవభాసం) అగ్నిని అధఃకరించింది. 
షణ్ముఖుడు అంధకుని శత్రువైన శివుని కన్నులకు ఆనందాన్నిస్తే (అంధక+ 
అరి) సూర్యకాంతి అంధకారంలో (అంధకారే) పద్మాలనే కళ్ళకు ధైర్యాన్ని 
(రేపు ఉదయిస్తానులే బెంగ వద్దు అని) ఇస్తుంది. ఈవిధంగా అపర 
కుమారస్వామిలాంటి బాలసూర్య(ప్రభ మీకు సంపదలిచ్చుగాక! 


అలం : శ్లేష, 


ప్రభావర్ణనమ్‌ 35 


విశే: ఈ శకంలో విశేషణాలు అన్నీ శ్లేషించాయి. శక్తి తారక, శిఖి, 
చం[ద్రకాంత, అవభాస, అంధకార, వీక్షణ శబ్దాలు శ్రిష్టాలు వీటిలో 
చంద్రకాంత, అంధకార శబ్దాలు సభంగశ్లేష కుదాహరణాలు. 

ॐॐ : 1. “చం[ద్రస్సుధాంశు కర్ఫూరకంపిల్ల స్వర్ణవారిషు” (విశ్వకోశం) 
2. కుమారస్వామి శివపార్వతుల పుత్రుడు. మహాభారతంలో ఇతని పుట్టుక 
పలురకాలుగా ఉంది. ఒకచోట ఇతడు అగ్ని స్వాహాదేవుల బిడ్డ అని వుంది. 
తర్వాత (6-23-12) ८०८8 స్వాహాదేవితో అభిన్న వ్యవహారం చెప్పబడింది. 
అక్కడే (6-23-11) ఆమె 2300८528 తల్లి అని వుంది. కాళిదాసు 
కుమారస్వామిని పార్వతీ పుత్రుడన్నాడు. 


“అముం పురః పశ్యసి దేవదారుం పుకత్రీకృతో9_సౌవృషభ ధ్వజేన । 
యో హేమకుంభస్తననిస్ఫృతానాం స్మందస్య మాతుః పయసాం రసజ్ఞః ॥ 
(రఘు2-36) 
స్ట. *జ్యోత్నాంశాకర్ష్న పాండుద్యుతితిమిరమషీ శేషకల్మాషమీష 
జ్ఞృ్రంభోద్భూతేన పింగం సరసిజరజసా సంధ్యయా శోణశోచిః, 
ప్రాతః ప్రారంభకాలే సకలమివ జగచ్చిత్రమున్మీలయంతీ 
కాంతి స్తీక్టత్విషోల_క్లాంముదమువనయతా త్తూలికేవాతులాం వః 26 
అవ : సూర్యుణ్ణి చిత్రకారునితో పోలుస్తున్నాడు. 
ప్రతి : జో... ద్యుతి : జ్యోత్నా' = వెన్నెలయొక్క; అంశ= లేశముయొక్క 
(కొద్దిపాటి); ఆకర్ష= స్వీకారముచేత; పాండుద్యుతి= తెల్లని కాంతికలిగి 
(సూర్యోదయంతో వెన్నెల అదృశ్యం అయ్యే సమయం); తిమిరమషీ= 
మసివంటి చీకటియొక్క; శేష= మిగిలిన కల్మాషం= నలుపు మరియు ఎరుపు 
కలిసిన రంగును (సూర్యోదయంతో అంతమవుతూ మిగిలిన చీకటి రంగు 
=> | రంగులో వుంటుంది. అంటే నానావర్థాలు కలిసిన రంగు; ఈషత్‌= 
కొద్దిగా; జృంభ= వికసించడంవల్ల; ఉద్భూతేన= లేచిన; సరసిజ రజసా= 


36 సూర్యశతకమ్‌ 


ద్మాల పుప్పొడిచేత; పింగం= పింగళవర్ణం కలిగి (గోరోచనం రంగు= 
029); ప్రాతః ప్రారంభకాలే= పగలు మొదలయ్యే సమయంలో; సకల= 
సమస్తమైన; జగత్‌+చిత్రం= లోకమనే బొమ్మని (వర్ణచిత్రం); ఉన్మీలయస్తీ= 
ప్రకటిస్తున్న (చి త్రిస్తున్న్ర; తీళ్టత్విషః = చండభానునియొక్క; కాంతిః= తేజస్సు; 

g= మీయొక్క; అక్లాం= కన్నులకు; తూలికా ఇవ= చిత్రకారుని 
కుంచెమాదిరి; ముదం= సంతోషమును; ఉపనయతాత్‌= కలిగించుగాక! 


es £ 


తా: సూర్యోదయ సమయంలో మిగిలిన వెన్నెల కాంతి, (తెలుపు) చీకటి 
నలుపు, అరుణోదయపు ఎరుపు, కొద్దిగా వికసించిన కమలములందలి 
పుప్పొడి పసుపు, ఇవి అన్నీ చిత్రకారుడు చిత్రించు వర్గాలే. ఇటువంటి 
రంగుతో లోకచిత్రాన్ని గీస్తూ చిత్రకారుని కుంచెను ప్రదర్శిస్తున్న సూర్యకాంతి 
మీకు సంతోషాన్నిచ్చుగాక! 


అలం : ఉపమా. 


విశే : ఇతర శ్లోకాల్లో సంపదలివ్వడం, పాపాలు పోగొట్టడం వుండగా, 
ఇందులో సంతోషం కల్గజేయడం విశేషం. కారణం సూర్యకాంతి చిత్రాన్ని 
అందిస్తున్నది కాబట్టి అది బాహ్యచక్షువులకు ఆనందాన్ని కలిగించడం 
సహజం. లలితకళల్లో ఒకటైన చిత్రలేఖనం’ నేత్రేంద్రియానికి ఆనందదాయి. 
కవికిగల చిత్రలేఖనాభిరుచి కూడ ఇందులో వ్యక్తమైంది. 


వివ: > శ్రీనాథుని అనువాదం చూడవచ్చు (కాశీ. 1-128). 


&. ఆయాంతీ కిం సుమేరో సరణి రరుణితా పాద్మరాగైః పరాగై 
రాహోస్విత్వ్వస్యమాహారజన విరచితా వైజయంతీరథస్య 
మాంజిష్టీ ప్రష్టవాహావళివిధుతశిరశ్చామరాళీ ను లోకై 
రాశంక్యాలోకితైవం సవితు రఘనుదే స్తా త్రభాతప్రభా వః ॥ 27 


అవ : సూర్యకాంతి ఒక్కటే పలువిధాలుగా వూహింపబడుతున్నది. 


ప్రభావర్ణనమ్‌ 37 


ప్రతి : పాద్మరాగైః = (మేరుపర్వతం గుండా వచ్చేటప్పుడు) సూర్యాశ్వముల 
యొక్క గిట్టలచేత లేపబడిన పద్మరాగ మణుల వర్ణం కలిగిన; పరాగైః= 
ధూళులచేత; సుమేరోః= మేరుపర్వతం యొక్క; సరణి= మార్గము (దారి); 
అరుణితా= ఎర్రదనమును; ఆయాంతీ కిం= పొందినదా ఏమి?; ఆహోస్విత్‌= 
లేక (వితర్మము నందు); స్వస్య= తనయొక్క (సూర్యుని); రథస్య= రథానికి 
కట్టిన; వైజయంతీ= పతాక; మాహారజన= కౌసుంభ వస్త్రముచేత (కుంకుమ 
పువ్వు వన్న; విరచితా= నిర్మింపబడినదా ఏమి? ప్రష్ట.. చామరాళీ : 
ప్రష్ట= శ్రేష్టములైన; వాహ= వాహనాలైన; అశ్వాలయొక్క; ఆవలళి= 
పంక్తియొక్క; విధుత= కదల్చబడిన; శిరః= తలలందలి; చామరాళీ= 
వింజామరల గుంపు (9०९०९ తలలపై అలంకారంగా వుండే కుచ్చుల 
గుత్తులు); మాంజిష్టీ= ఎరుపురంగు కలిగినదా ఏమి?; ఏవం= ఈ విధంగా; 
<= జనులచేత; ఆశంక్య= సందేవాంతో; ఆలోకితా= చూడబడిన; సవితుః= 
సూర్యునియొక్క; (ప్రభాతప్రభా= ప్రాతఃకాల కాంతి; వః= మీయొక్క; 
అఘనుదే= పాపపరి హరణార్థము; वे = అగుగాక! (పాపాలు పోగొట్టుగాక!) 


తా: సూర్యాశ్వాలచేత లేపబడిన పద్మరాగ మణులనే ధూలిచేత నిండి 
మేరుపర్వతం ఎర్రబడినదా ఏమి? సూర్యరథానికి కట్టిన పతాక కుంకుమవన్నె 
వస్త్రముచేత నిర్మింపబడినదా ఏమి? గుజ్దాల తలల పైవున్న కుచ్చులు ఎర్రనివా 
ఏమి? అని ఈ విధంగా జనులచేత అనేకవిధాలుగా సంభావింపబడుతున్న 
బాలసూర్యప్రభ మీ పాపాలను తొలగించుగాక! 
అలం : ఉల్తేఖం. 
ప్ర. ధ్వాంతధ్వంసంవిధత్తే నతపతి రుచిమన్నాతిరూపం వ్యనక్తి 
న్యక్షం నీత్వాపి నక్తం నవితరతితరాంతావదహ్నస్విషం యః 
సప్రాతర్మావిరంసీ దసకలపటిమా పూరయన్యుష్మదాశా 
మాశాకాశావ కాశావతరణ తరుణప్రక్రమోం ర్నప్రకాశః 28 


38 సూర్యశతకమ్‌ 


ప్రతి : యః= ఏదైతే; ధ్వాంత= చీకటియొక్క; ధ్వంసం= వినాశనాన్ని 
విధత్తే= చేయునో (తథాపి); నతపతి= అయినప్పటికీ వేడి కలిగి వుండదో; 
రుచిమత్‌= కాంతి గలిగినప్పటికీ; అతిరూపంన వ్యనక్తి= మిక్కిలి స్పష్టమైన 
రూపాన్ని ప్రకటించదో; నక్తం= రాత్రిని; న్యక్‌త్వం= తిరస్మార భావాన్ని; 
నీత్వాల_పి= పొందించిగూడ; అహ్నః తావత్‌= పగటికిమాత్రం; సవితరతి 
తరాం= అతిశయమైన; త్విషం= కాంతిని; కలుగజేయద్యో; ప్రాతః= 
ఉదయకాలమున; అసకలపటిమా= అంతగా తీక్లతలేనట్టి; ఆశా... ప్రక్రమః 
ఆశా= దికులయొక్క అవకాశ= అంతరాళమున; అవతరణ= అవతరించుట 
యందు (వెలుగుటయందు); తరుణ= నూత్నమైన; ప్రక్రమః= పరాక్రమము 
(సామర్థ్యం); కలిగినదో; సః= ఆ; ఆర్మప్రకాఈ= సూర్యుని వెలుగు; యుష్మత్‌= 
మీయొక్క, ఆశాం= కోర్మెను (ప్రార్థన); పూరయన్‌= అదేపనిగా (నిరంతరం); 
నెరవేర్చుతూ; మావిరంసీత్‌= విశ్రాంతి లేకుండుగాక! (మీ కోరికలు ఎప్పుడూ 
తీర్చుతూ ఉండుగాక) 


తా : చీకటి పోయినప్పటికీ వేడివుండదు. కాంతిమంతమే అయినా స్పష్టంగా 

కన్పించదు. రాత్రిని పారద్రోలినా పగటికి అహమునివ్వదు. (పగలు 

అన్పించనీదు, గర్వాన్ని కలుగనీదు) దిక్కులు మరియు ఆకాశ అంతరాళాల 

కేగునట్టి ఆ బాలప్రభ మీ కోరికలు తీర్చడంలో నిమగ్నమగుగాక! 

అలం : శ్లేష, 

విశే: ఇందులో మొదటి పాదం శ్లేషతో కూడుతుంది. ఏదైతే అజ్ఞానాన్ని 

తొలగిస్తుందో అది అంతగా छन. (చీకటిని తొలగించినా వేడిగా 

వుండదు) అలాగే స్ప్వోత్మర్శని (23046 అహంభావాన్ని పగటితనాన్ని) 

కలుగనివ్వదు అని శ్లిష్టార్థం. 

స్ట తీవ్రం నిర్వాణహేతు ర్యదపిచ విపులం యహత్రకర్నేణ చాణు 
ప్రత్యక్షం యత్సరోక్షం యదిహ యదపరం నశ్వరం శాశ్వతంచ, 


ప్రభావర్ణనమ్‌ 39 


యత్సర్వస్య ప్రసిద్ధం జగతి కతిపయే యోగినో యద్విదంతి 
జ్యోతిస్తద్దిప్రకారం సవితు రవతు వో బాహ్య మాభ్యంతరం చ ॥ 29 


అవతారిక : సూర్యకాంతిగల పరస్పర వైరుధ్యం చెప్పబడుతున్నది. 


ప్రతి : తీవ్రం= వేడిగా వున్నప్పటికీ; యత్‌నిర్వాణహేతుః= ఏది 
మోక్షకారణమో; విపులమపి= విశాలమైనప్పటికీ; యత్‌= ఏదైతే; ప్రకర్షేణ= 
మిక్కిలి (బాగా); అణుచ= అణువుకంటె సూక్ష్యమైనదో; ప్రత్యక్షం= ఎదురుగా 
కనిపించేదే అయినా; యత్‌ అ|ప్రత్యక్షం = ఏది కనిపించదో (ఆధ్యాత్మిక 
భావన); యత్‌= ఏదైతే; ఇహ= సమీపంలో వుండుకూడ; అపరం= దూరంగా 
ఉంటుందో; నశ్వరం= నశించు గుణముకలదే అయినా; యత్‌ శాశ్వతం 
చ= ఏదైతే స్థిరమైనదో (పోతూ వస్తూ ఉంటుంది); యత్‌= ఏదైతే, సర్వస్య= 
అందరికి; (ప్రసిద్ధం= తెలిసినదే అయినా; జగతి= లోకంలో; కతిపయే= 
కొందరు; యోగినః= యోగులు మా[తమే; యత్‌విదంతి= దేనిని 
తెలుసుకుంటున్నారో (సిద్ధయోగులకు మాఢ్రమే సూర్యజ్యోతి సాక్షాత్మారం 
లభిస్తుంది); తత్‌= ఆ; ద్విప్రకారం= విరుద్ధ్దస్వభావంచేత రెండు రకాలైన; 
సవితుః= సూర్యునియొక్క జ్యోతిః= వెలుగు; వః= మిమ్మల్మి అవతు= 
రక్షించుగాక! 


తా: సూర్యకాంతి చాలా తీక్టంగా వుంటుంది. అయినా మోక్షప్రదం. 
విపులంగా కనిపిస్తుంది అయినా అణువులా సూక్ష్మం. పైకి కనిపించినట్లే 
వుంటుంది కాని కనిపించదు. అందరికీ తెలిసిందే అయినా కొందరు 
యోగులు మాత్రమే దాన్ని దర్శిస్తారు ఈవిధంగా బాహ్యాభ్యంతర భఖేదంగల 
సూర్యతేజస్సు మిమ్మల్ని బాహ్యాభ్యంతరాలైన ఆపదలనుంచి రక్షించుగాక! 
(ఆధ్యాత్మిక, ఆధిభౌతిక విపత్తులనుంచి). 

విశే: ఈ శకంలో చెప్పబడ్డ వైరుధ్యం సూర్యభగవానునియొక్క ఆధ్యాత్మిక, 
ఆధిభౌతిక స్వరూప భేద కారణంగా ఏర్పడినటువంటిది. సూర్యుని భౌతిక 


40 సూర్యశతకమ్‌ 


స్వరూపం సాధారణ (ప్రాణులందరికీ పరిచితం. అదే దీనియొక్క 
బాహ్యస్వరూపం. సూర్యుని ఆధ్యాత్మిక స్వరూపం యోగాభ్యాసపారీణులైన 
యోగులకు మాత్రమే సంవేద్యం. అదే దీనియొక్క ఆంతరరూపం. 
త్రిభువనపాలవ్యాఖ్యలో వ్యాసాది యోగులకు మాత్రమే సూర్యుని 
అంతస్స్వరూపం తెలుస్తుందని చెప్పబడింది. 


(8. రత్నానాం మండనాయ ప్రభవతి నియతోద్దేశలబ్దావకాశం 
వహ్నే ర్టార్వాది దగ్గుం నిజజడిమతయా కర్తుమానందమిందో:ః, 
యత్తు తైలోక్యభూషా విధిరఘదహనం © వృష్టాశు తద్వో 
బాహుళ్యోత్సాద్యకార్యాధికతరమవతాదేకమేవార్మతేజః ॥ 30 


ప్రతి : యత్‌= ఏదైతే; నియత..... కాశం : నియత= పరిమితమైన; ఉద్దేశ= 
(ప్రదేశమందు (లక్యమందు); «दू పొందబడిన; అవకాశం= స్థానం కలిగి 
(అభిరుచి); రత్నానాం =. 28 ద్మరాగాది మణులకు; మండనాయ= 
అలంకారార్థం; ప్రభవతి= సమర్ధమవుతున్నదో (రత్సాల్లో ప్రకాశించి వాటికి 
కర్ణభూషణత్వాదులను కలుగజేస్తుంది); వే मम= అగ్నికి; దారు+ఆది= 
కాష్టమయారణ్యాలను; దగ్గుం = దహించడానికి అవుతున్నదో (+^ 
అడవులను దహిస్తుంది), నిజ= తనయొక్క సహజమైన, జడిమతయా= 
చల్లదనంచేత; ఇందోః= చంద్రునకు; ఆనందం= ఉల్లాసాన్ని కర్తుం భవతి= 
కలిగించుటకు అవుతున్నదో (సూర్యకాంతి పడక చంద్రుడు ప్రకాశించడు; 
యత్‌= ఏది; తైలోక్యభూషావిధిః= ముల్లోకాలకు ఆభరణాయమానమైనద్యో; 
అఘదహనం= పాపధ్వంసకమో; వృష్ట్యా= వర్షంచేత”; ఆశు= శీఘ్రంగా; 
హాది= సంతోషకారియో; బాహుళ్ళ.... తరమ్‌ : బాహుళ్య= ఈ విధంగా 
అనేకమైన; ఉత్సాద్య= కల్పింపదగిన (చేయదగిన); కార్య= (ప్రయోజనాల 
యొక్క అధికతరం= ఆధిక్యంగల (అనేక ప్రయోజనాలను సాధించే); 
ఏకంఏవ= ఒక్కటే అయిన; తత్‌= పైన పేర్మొన్న; అర్మతేజః= సూర్యతేజస్సు; 
వః= మిమ్మల్ని అవతాత్‌= కాపాడుగాక! 


ప్రభావర్ణనమ్‌ 41 


తా: సూర్యకాంతి పద్య్మరాగాది మణులతోకూడి వాటికి ఆభరణత్వాన్ని 
కలుగజేస్తుంది. (అవి కర్ణావతంసాదులైనప్పుడు మా(త్రమే). దావానల 
రూపంలో అరణ్యాలను దగ్ధం చేస్తుంది. స్వశీతలత్వ గుణంచేత చంద్రుని 
(ప్రకాశింపజేస్తుంది. ముల్లోకాలకు ఆభరణాయమానం. పాప విధ్వంసకం. 
వర్షదాయకం. ఆనందటప్రదం. ఇటువంటి బహుళార్థ సాధకమైన అర్క తేజస్సు 
మిమ్మల్ని కాపాడుగాక! 


అలం : వ్యతిరే కం. 


విశే: ఈ శ్లోకాన్ని మరొక విధంగాకూడ వ్యాఖ్యానించవచ్చు. రత్సాది 
ఆభరణాలు కర్ణ, కంఠాది పరిమిత (ప్రదేశాలకు మాత్రమే ఆలంకార్యతను 
(శోభని) కలుగజేస్తాయి. అగ్ని కట్టెల్ని మాకత్రమే దహిస్తుంది. చంద్రుడు 
చల్లని మంచుబిందువులచేతనే ఆనందకారి అవుతున్నాడు. కాని సూర్యకాంతి 
మాత్రం తాను ఒకటే అయినా పై మూడు పదార్ధాలు పరిమితంగా చేసిన 
పనుల్ని అంతకంటే విపులంగా చేస్తుంది. సూర్యకాంతి రత్నాల మాదిరిగాగాక 
ముల్లోకాలకు అలంకారప్రాయం అవుతుంది. అగ్నిలా అరణ్యాలనేగాక 
పాపధ్వంసంకూడ చేస్తుంది. అలాగే చండ్రుడిలాగాక తాను అపారవర్శం 
చేత ఆనందకారి అవుతుంది. 


వివ : 1. సూర్యుడు వర్షప్రదాత అన్న విషయం రామాయణంలోకూడ 
సూచింపబడింది. 
“నవమాసధృతం గర్భం (+ | 
పీత్వారసం సముద్రాణాం ठु ప్రసూతే రసాయనమ్‌ ॥ 
(సూర్యకిరణాల సాయంతో సముద్ర జలపానం చేసిన ఆకాశం 
నవమాసాలు గర్భం रण्ड) వర్షాకాలంలో వర్షరూపేణ ప్రసవిస్తుంది.) 


“ఆదిత్యాజ్ఞాయతే వృష్టిః... అని (శ్రుతి. (సం.భారతం 12-163-11) 


42 సూర్యశతకమ్‌ 


(ప్ర. మీలచ్చక్షుర్విజిహ్మశుతి జడరసనం నిఘ్నితఘ్రాణవృత్తీ 
స్వవ్యాపారాక్షమత్వక్సరి ముషితమనః శ్వానమాత్రావశేషమ్‌, 
విస్తస్తాంగం పతిత్వా స్వపదపహరతా ८5800 => पष्य 
కాలవ్యాళావలీఢం జగదగద ఇవోత్థాపయాస్హాకతాపః'" = 31 


అవ : సూర్యకాంతిని విషాన్ని హరించే మందుగా చెబుతున్నాడు. 


ప్రతి : మీలత్‌= మూసుకుపోతున్న, చక్టుః కళ్ళు కలిగి; విజిహ్మ= 
మందీభూతమైన (వినబడని); (శ్రుతి= చెవులు కలిగి; జడ= మొద్దుబారిన; 
రసనం= నాలుక కలిగి; నిఘ్నిత= పరాధీనమైన; (ఘ్రాణవృత్తి= నాసిక 
వ్యాపారం కలిగి (ముక్కుకు ఏ వాసన తెలియకపోవడం); స్వ= తన; వ్యాపార= 
పనియందు; అక్షమ= అసమర్థమైన; త్వక్‌= చర్మం గలిగి (స్పర్శజ్ఞానం 
లోపించడం); పరిముషిత= తొలగింపబడిన; మనః= మనసు కలిగి (మనసు 
భగ్నమై); శ్వాసమాత్రావశేషం= ఊపిరిమాత్రమే నిలిచినట్టి; విస్రస్త= 
స్వచేష్టలుడిగిన; అంగం= అవయవాలు కలిగి; స్వపత్‌= పడకమీద; పతిత్వా= 
పడి; కాలవ్యాళ+అవలీఢం = కాల (నల్లని) మనే నల్లత్రాచుచేత కరవబడిన; 
జగత్‌= లోకాన్ని అగదఇవ= విషాన్ని హరించే మందులాగ; =. 
మేలు కొలుపుతున్న (బైతికిస్తున్న్ర; అర్మజన్మా క సూర్యునినుంచి పుట్టిన; 
(ప్రాక్‌ ప్రతాపః= నూతనశక్తిగల వేడి (తూర్చుకాంతి); వః= మీయొక్క; 
ఆ(శ్రయం= దారి[ద్రాన్ని; అపహరతాత్‌= అపహరించుగాక! 


తా : కాలసర్పంచేత కాటు వేయబడి నిద్రిస్తున్న ప్రపంచంయొక్క విషాన్ని 
హరించే మందు సూర్యకాంతి. పాముకాటుకు గురైన వ్యక్తి కళ్ళు తెరవడు. 
వినికిడి జ్ఞానం పోతుంది. రుచి తెలియదు. వాసన అర్థం కాదు. స్పర్శ 
వుండదు. మనస్సు స్వాధీనంలో వుండదు. శరీరం అస్తవ్యస్తమౌతుంది. 
కేవలం శ్వాసమాత్రమే పని చేస్తుంది. ఈ విధంగా పడివున్న ప్రపంచాన్ని 
తన కాంతితో మేల్మొల్చుతున్న సూర్యభగవానుని కిరణాలు మీ దారిద్రాన్ని 
పోగొట్టుగాక! 


ప్రభావర్ణనమ్‌ 43 


అలం : ఉపమా. 

వివ: * శ్రీనాధుని అనువాదం చూడవచ్చు (కాశీ. 1-139). 

స్ట. నిశ్ళేషం నై శమంభః ప్రసభమపనుద న్నశులేశానుకారి 
సోకస్తోకాపనీతారుణరుచిరచిరా దస్తదోషానుసంగః, 
దాతా దృష్టిం ప్రసన్నాం త్రిభువననయనస్యాశుయుష్మద్విరుద్ధం 
వద్యాద్రధ్నస్యసిద్ధాంజనవిధిరపరః ప్రాక్తనో౭_ర్చిఃప్రచారః = 82 

అవ : సూర్యకాంతి సిద్ధాంజనం లాంటిదని శ్రేషద్వారా చెబుతున్నాడు. 


ప్రతి : అ[(శులేశ+అనుకారి= కన్నీటి బిందువులావున్న, నైశమంభం= 
మంచుతుంపరలను; (ప్రసభం= వేగంగా; अ = పూర్తిగా; ७2850८5 = 
छः సోకసోక= కొద్దికొద్దిగా; అపనీత= పోగొట్టబడిన; అరుణరుచిః= 
విర్రదనం గలిగి; అచిరాత్‌= శీఘ్రంగా; అస్త= విడువబడిన; దోష+ 
అనుషంగః= రాత్రి సంపర్శం గలిగి (రాత్రిపోయి) (కామలాది నేత్రదోషాలను 
పోగొట్టి) త్రిభువన నయనస్య= ముల్లోకాలనే కంటికి; ప్రసన్నం= నిర్మలమైన; 
దృష్టిం= చూపును; దాతా= ఇస్తున్న; అపరః సిద్ధ్దాంజనవిధిః= సాక్షాత్తు 
(మరో) కాటుక విధానంవలె (కాటుక కంటికి కాంతినిచ్చుట వలె) వున్న 
(బ్రధ్నస్య= సూర్యునియొక్క; ప్రాక్రన= ఉదయకాలపు; అర్బిఃప్రచారః= కాంతి 
ప్రసారము; యుష్మత్‌= మీయొక్క; విరుద్ధం= छनः ఆశు= వెంటనే 
(శీఘ్రంగా); వధ్యాత్‌= పోగొట్టుగాక! 

తా: కాటుక పెట్టుకోవడంవల్ల కంటినుంచి వచ్చే నీరుపోతుంది. సూర్యకాంతి 
మంచును హరిస్తుంది. కాటుక కళ్ళ ఎర్రదనాన్ని పోగొడుతుంది. 
సూర్యోదయంతో సారథియిన అనూరుని అరుణత్వం పలుచబడుతుంది. 
కళ్ళలోని కామలాది దోషాలను (పిత్త ప్రకోపాదులవలన కలుగు కామెర్ల 
రోగం) తొలగిస్తే సూర్యకాంతి చీకటిని (దోషం) పోగొడుతుంది. కాటుక 


44 సూర్యశతకమ్‌ 


కంటికి ప్రసన్నత కలిగించినట్లే సూర్యకాంతి ముల్లోకాలనే కంటికి 
ప్రసన్నతనిస్తుంది. 


అలం : శ్లేష, 


విశే : ఇందులో అంభః, అరుణ, దోష అనే శబ్దాలు శ్రేషించాయి. కనుక 
శబ్దశ్లేష అవయవాల్లో మాత్రమే (క్రియల్లో) శ్రిష్టత ఉంది. కాని అవయవిలో 
(అంటే కర్తలో) లేదు. ఇటువంటి శ్లేషలే సూర్యశతకంలో అధికంగా 
కనిపిస్తాయి. తెలుగులో వసుచరి(త్రకారుడు, సరసభూపాలీయకర్త, 
విజయవిలాసకర్త, చం[ద్రికాపరిణయకర్తలు ఇలాంటి శ్లేషలను ఎక్కువగా 


వాడారు. 


(&. భూత్వా జంభస్యభేత్తుః కకుభి పరిభవారంభభూశ్ళు భ్రభానో 
ర్చిభ్రాణా బభ్రుభావం ప్రసభమభినవాంభోజజృంభా ప్రగల్ళా, 
భూషా భూయిష్టశోభా త్రిభువనభవనస్యాస్య వైభాకరీ యా 
విభ్రాంతి బ్రాజమానా విభవతు విభవోద్భూతయే సా విభావః 1838 


ప్రతి : యా= ఏదైతే; జంభసన్యభేత్తుః= జంభాసురుంని వధించిన 
ఇం(ద్రునియొక్క; కకుభి= దికునందు (తూర్పు); భూత్వా= ఉదయించి; 
శు(భ్రభానోః= తెల్లని కిరణాలుగల చం|ద్రునియొక్క; పరిభవ= 
అవమానమందు; (ప్రారంభభూః= ఆరంభస్థానం గలిగి (చంద్రుణ్ణి 
కాంతిహీనుణ్ణిచేసి); బ(భ్రుభావం= కపిలవర్గాన్ని (నీలపీత మిగ్రితవర్ణం లేక 
గోరోచనం రంగు; మబిభ్రాణా= ధరించి; ప్రసభం= (ప్రకామంగా (లేక 
బలాత్మారంగా, హఠాత్తుగా; అభినవ+అంభోజ= నూత్నములైన కమలాల 
యొక్క జృంభ= వికాసమందలి; ప్రగల్ళా= నేర్చు కలిగి; త్రిభువనభవనస్య= 
ముల్లోకాలనే గృహానికి; భూయిష్టశోభా= అధికమైన కాంతి (సొగసు) గల; 
భూషా= అలంకారమై; (బ్రాజమానా= ప్రకాశిస్తున్న, సా= ఆ; వైభాకరీ= 
సూర్యసంబంధమైన; విభా= కాంతి; వః= మీయొక్క; విభవ+ఉద్భూతయే= 


ప్రభావర్ణనమ్‌ 45 


ఐశ్వర్య ప్రాప్తికోసం; విభ్రాంతి= నిస్సంశయంగా; విభవతు= సమర్థమగుగాక! 
(తప్పక ఐశ్వర్యాన్నిచ్చుగాక! ) 

తా: తూర్పుదిక్కున ఉదయించి చంద్రుని కాంతినణచి కుసుంభరాగాన్ని 
(కుంకుమపువ్వు ఎరుపులేక పసుపు అదే పింగళవర్ణం) దాల్చి కమలాలకి 
నవీనవికాసాన్ని కలిగించే నేర్చు కలిగి, త్రిభువన భవనాభరణాయమానమైన 
భానూదనం మీకు ఐశ్వర్యదాయి అగుగాక! 


అలం : అనుప్రాస. (భకారావత్తి) 


విశే: ఈ శ్లోకంలో మయాూరుని వర్ణవిన్యాసవైచిత్రి స్పష్టం. భకారంతో 
ఆడుకున్నాడు మయూరుడు. ఇటువంటి వర్ణవిన్యాసం ఈ (గ్రంథంలో ఎక్కువ. 
అందుకే మూర్తికవి “మయూరుని సువర్ణ కలన” అని మయూరుని 
కవితాలక్షణాన్ని వెలార్సాడు (నరస. 1-338). 


స్త. సంసక్తం సిక్తమూలా దభినవభువనోద్యానకౌతూహలిన్యా 
యామిన్యా కన్యయేవామృతకరకలశావర్ణితే నామృతేన, 
అర్మాలోకః (క్రియాద్యో ముదముదయశిరశ్ళక్రవాళాలవాలా 
దుద్యనాల ప్రవాళప్రతిమరుచిరహఃపాదప ప్రాక్రరోహః ॥ = 34 


అవ : ఉదయిస్తున్న సూర్యకాంతిని పగటి చెట్టు అంకురంలా చెబుతున్నాడు. 


(ప్రతి : అభీనవ= నూత్నములైన (చైతన్యవంతాలయిన); భువన +ఉద్భావ= 
లోకములనే తోటలను (230 ०९०५४०० 9); కౌతూవాలిన్యా= 
కుతూహలంగల; యామిన్యాకన్యయా= రాత్రి అనే కన్యచేత; అమృత... 
మృతేన : అమృతకర= २०८७०८३९; కలశ= కుండలచేత; ఆవర్థిత= 
క్రిప్రములైన (ఉంచబడిన; అమృతేన= సుధచేత (మంచుచేత); సంసక్తం= 
అదేపనిగా (అనవరతం); సికమూలాత్‌= తడుపబడిన మొదళ్ళుకల; ఉదయ... 
వాలాత్‌ : ఉదయ= ఉదయా[ద్రియొక్క శిరః= = (శిఖరాలు; 


46 సూర్యశతకమ్‌ 


చక్రవాళ= మండలమనెడి; ఆలవాలాత్‌= ఆధార(ప్రదేశంనుంచి (ఉదయాద్రి 
ఆధారంగా); ఉద్యన్‌= వెలువడుతున్న (ఉదయిస్తున్న; బాల(ప్రవాళ= లేత 
చిగుళ్ళతో; ప్రతిమ= సాటియెన; రుచిః= కాంతిగల; అహఃపాదప= పగలు 
అనే చెట్టుయొక్క; ప్రాక్‌ ప్రరోహః= తొలి అంకురంలాంటి; అర్మ+-ఆలోకః= 
సూర్య(ప్రకాశము; వః= మీకు; ముదం= సంతోషాన్ని క్రియాత్‌= 
కలిగించుగాక! 


తా: నూతనమైన లోకమనే ఉద్యానవనాన్ని పెంచాలన్న కోరికగల రాత్రి 
అనే కన్య చం[ద్రుడనే కుండతో అమృతాన్ని క్రుమ్మరింపగా ఉదయాద్రి 
శిఖరమండలాన (క్షేత్రం) పుట్టుకొస్తున్న పగటి చెట్టుయొక్క తొలి 
అంకురంలాంటి బాలభాానుకిరణపుంజం మీకు సంతోషాన్నిచ్చుగాక! 


అలం : ఉపమ, రూపకాలు. 


విశే : ఇందులో మయూరుడు రూపకాలంకార విశ్వరూపాన్ని (ప్రదర్శించాడు. 
మయూరుని సృజనాత్మకత పరాకాష్ట్రదశలో వుంది. ఉదయిస్తున్న సూర్యకాంతి 
అప్పుడే మొగ్గతొడుగుతున్న చెట్టుయొక్క ఎర్రదనం. చెట్టు పగలు. ఆ పగటి 
చెట్టుకు ఆధారభూమి ఉదయాద్రి శిఖరం. చెట్టు పెరగడానికి నీరు 
చంద్రుడిలోని అమృతం. నీరు పోసిన వ్యక్తి రాత్రి అనే కన్య. ఇక్కడ మొక్మని 
పెంచడానికి కర్తని కన్యగా చెప్పడం విశేషం. మొకృలను లలితంగా పెంచి 
సఫలం చేసేది స్త్రీలు. అందులోనూ కన్యలు (అందుకే శాకుంతలంలో 
శకుంతలచేత కాళిదాసు చెట్లను పోషింపజేశాడు కణ్వాశమంలో). 
ఇటువంటి మనోజ్ఞభావాలు సూర్యశతకంలో కోకొల్లలు. 
స్ట. భిన్నం సారుణస్య క్వచిదభినవయా వి[ద్రుమాణాం త్విషేవ 
త్వంగన్న క్షత్రరత్నద్యుతినికరకరాళాంతరాళం క్వచిచ్చ, 
నాంతర్శ్ని శేషకృష్ణ శ్రియముదధిమివ ధ్వాంతరాశిం పిర్బస్తా 
దౌర్వఃపూర్వోప్యపూర్వో9_గ్నిరివ భవదఘఫ్లుష్టయోల_ర్మావభాసః 35 


ప్రభావర్ణనమ్‌ 47 


ప్రతి : క్వచిత్‌= కొన్నిచోట్ల; విద్రుమాణాం= పగడాల యొక్క; త్విషాఇవ= 
కాంతిచేత; అరుణస్య= అనూరునియొక్క; అభినవయా= వినూత్నమైన; 
భాసా= కాంతిచేత; భిన్నం= భేదింపబడినది (వికలమైన); క్వచిత్‌చ= మరొక 
(ప్రదేశమందు; త్వంగత్‌= కంపించుచున్న్య నక్షత్ర= నక్షత్రాలనెడి; రత్న= 
రత్నాలయొక్క; ద్యుతి= కాంతియొక్క; నికర= సమూహంచేత; కరాళం= 
విషమోన్నతమైన (ఎత్తెన); అంతరాళం= మధ్యభాగం గలది (బడబాగ్నితో 
సముధద్రంకూడ కదలబారుతున్న రత్నకాంతి రాశియొక్క విషమోన్నత 
మధుమత్వం అంటే ఒడ్డ్దుమిట్టనేల నడిమితనాన్ని కలిగి వుంటుంది); 
అంతః... శ్రియ : అంతః= మధ్యభాగమందు; నిశ్ళేష= ఏమీ మిగలని; 
కృష్ణశ్రియం= నలుపు శోభలేనట్టి (కొద్దిగా అసిత శోభతో వున్నట్టి) 
(సముద్రపక్షంలో బయటకువచ్చిన ఆదిశేషు, కృష్ణ, లక్ష్మీదేవులు కానట్టీ 
అనగా వారు లోపలేవున్నట్టి శేష+కృష్ణ+ శ్రియం అని విభాగం); 
ధ్వాంతరాశిం= చీకటి సమూహాన్ని; ఉదధింఇవ= సముద్రాన్నివలె; పిబస్‌ = 
త్రాగుతూ (హరించడం); అపూర్వ= మరొక్షటైన; పూర్వఃఅపి= ప్రాచీనమైనది; 
జొర్వః అగ్నిః ఇవ= బడబాగ్నిలాంటి; అర్మ-అవభాసః= సూర్యకాంతి; భవత్‌= 
మీ యొక్క; అఘప్లష్టయే = పాపధ్వంసంకోసం,; స్తాత్‌= అగుగాక! (పాపాలను 
దహించివేయుగాక!) 


తా : చీకటిరాశి సముద్రంవంటిది. సూర్యకాంతి బడబాగ్నిలాంటిది. 
సాగరంలో బడబాగ్ని పుట్టినప్పటి లక్షణాలు చీకటికికూడా చెప్పబడ్డాయి. 
సముధ్రంలోని పగడాలకాంతి అప్పుడే ఉదయిస్తున్న అరుణకాంతి (అనూరుడి 
రంగు). బడబాగ్నివల్ల కల్లోలితమైన రత్న కాంతి నక్షత్రాలది. బడబాగ్నివున్న 
సాగరగర్భంలో (మధ్యలో) ఆదిశేషుడు, నారాయణ, లక్ష్ములుంటారు. 
అటువంటి నల్లదనం చీకటిది. అటువంటి చీకటి కడలిని పోటుపెడుతున్న 
బడబాగ్నిలాంటి ఈ సూర్యకాంతి మీ పాపాలను దహించుగాక! 


అలం : ఉపమ, శ్లేషలు. 


48 సూర్యశతకమ్‌ 


(ప్ర. గంధర్వైర్లద్యపద్యవ్యతికరితవచో హృద్యమాతోద్యవాదై 

రాద్వైర్యో నారదాద్యై ర్మునిభి రభినుతో వేదవేద్యైర్విభిద్య, 

ఆసాద్యాపద్యతే యం పునరపిచ జగద్యౌవనం సద్య ఉద్య 

న్నుద్ద్వోతోద్యోతితదౌర్ద్యతుదివసకృతోం_సావవద్యానివోత_ద్య. 36 
అవ : గంధర్వాదులచేత శ్లాఘనీయమైన సూర్యకాంతిని వర్ణిస్తున్నాడు. 
(ప్రతి : యః= ఏదైతే; గద్యపద్య= గద్యపద్యాలచేత; వ్యతికరిత= మిశ్రమమైన; 
వచోహృద్యం = వాబజ్మనోవారంగా (మనోహరమైన వాక్కులచేత); 
ఆతోద్యవాద్రైః'= చతుర్విధాలయిన వీణ, తాళం, మృదంగం, వేణువులాంటి 
వాద్యాలు గల; గంధర్రైః= గంధర్వులచేతను; వేదవేద్యైః= వేదములబచేత 
తెలియదగిన; ఆద్వైః= పురాతనులగు; నారదాదైః= నారదుడు మొదలగు; 
మునిభిః= మునులచేతను; విభిద్య= వేర్వేరుగా (ఆయారీతులు); అభినుతః= 
కొనియాడబడినదో; యం= దేనిని; ఆసాద్య= పొంది; జగత్‌= లోకము; 
పునరపి= విశేషమైన; యౌవనం= తారుణ్యాన్ని (మనోజ్ఞత); సద్యః= వెంటనే; 
ఆపద్యతే= పొందుతున్నదో; ద్యోతితద్యౌః= ప్రకాశితమైన అంతరిక్షంగల 
(స్వర్ణం); =) దినకరుడైన సూర్యునియొక్క; అసౌ= ఈ; ఉద్యోతః= 
ప్రకాశము; అద్య= ఇపుడు; వః= మీయొక్క; అవద్యాని= పాపాలను; ద్యతు= 
ఖండించుగాక! (పాపాలు పోగొట్టుగాక!) 


తా: ఎవరి వెలుగైతే వీణాదివాద్య సహితంగా, గద్యపద్య మిశ్రిత 
మనోహరంగా గంధర్వాదులచేతను, పురాతనులు వేదవేద్యులైన నారదాది 
మహర్షులచేతను గానం చేయబడుతున్నదో; ఏ వెలుగు సోకిన ప్రపంచానికి 
నూతనయౌవనం కల్గుతుందో అట్టి సూర్యుని ప్రాతఃకాలకాంతి మీ 
కలుషాలను కడిగివేయుగాక! 


అలం : అనుప్రాసం. (ద్య వర్ణావృత్తి) 


ప్రభావర్ణనమ్‌ 49 


వివ : 1. భారతదేశంలో ప్రాచీన కాలంనుంచి సంగీతానికి ప్రాధాన్యం 
వుంది. పాటతో సంగీతవాద్యాలను గూడ జోడించి పాడితేనే అది 
ఎదుటవారిని ప్రసన్నులను చేస్తుంది. అందుకే ఇకృడ వాద్యాలు చెప్పబడ్డాయి. 
తత, వితత, ఆనద్ద, సుషిరాలను ఆతోద్యాలంటారు. తతమంటే వీణ, కిన్నెర, 
'సైరంధ్రిలాంటి తం్రీవాద్యాలు. వితతమంటే తాళంలాంటి లోహవాద్వాలు. 
ఆనద్ధమంటే డోలు, మృదంగంలాంటీ చర్మవాద్యాలు. సుషిరమంటే శంఖం, 
కాహిళ, వేణువులాంటి ముఖవాద్వాలు. 


“తతం వీణాదికంవాద్యం ఆనద్ధం మురజాదికం, వంశాదికంతు సుషిరం 
కాంస్య తాలాదికం ఘనం చతుర్విధమిదం వాద్యం వాదిత్రాతోద్య నామకం” 
అని అమరం. 


(స్ట ఆవానైశ్ళంద్రకాంతై శ్చుతతిమిరతయా తానవాత్తారకాణా 
మేణాంకాలోకపాదుపహతతమసా మోషధీనాం లయేన, 
ఆరాదుత్రేక్యృమాణా క్షణముదయతటాంతర్శితస్యహిమాంశో 
రాభా ప్రాభాతికీవోఎ_వతు నతు నితరాం తావదావిర్భవంతీ. 37 


(ప్రతి : ఆవానైః= ఎండిపోతున్న (స్రవించడం మానడంబచేత); చం[ద్రకాంతైః= 
చంద్రకాంత మణులచేత (చం(ద్రుడస్తమించుతున్నాడం); చ్యుత = 
తొలగిపోయిన; తిమిరతయా= చీకటిచేత (८०8 అయిపోయింది); 
తారకాణాం= నక్షత్రాల యొక్క; తానవాత్‌= కృశించడంవల్ల (కాంతిహీనత); 
ఏణాంక= చంద్రునియొక్క; ఆలోక= దర్శన; లోపాత్‌= లేకపోవడంవల్ల; 
ఉపహత= కోల్పోయిన; తమసాం= చీకటి కలిగిన; (మహసాం= కాంతిగల 
అని పాఠాంతర పక్షార్థం) ఓషధీనాం= ఓషధీలతలయొక్క; లయేన= 
విలీనంచేత (చీకటిపోగానే ఓషధీలతలు మాయమౌతాయి); ఆరాత్‌= 
దూరంనుంచి; ఉత్రేక్షమాణా= ఊహింపబడుతూూ; నతావత్‌ ఆవిర్భవంతీ= 
స్పష్టంగా కనబడనటువంటి; క్షణం= క్షణకాలం; ఉదయతట= ఉదయాది 
అంచున; అంతర్జితస్య= దాగియున్న అహిమాంశోః= ఉష్టకిరణుడైన 


50 సూర్యశతకమ్‌ 


సూర్యునియొక్క; ప్రాభాతికీ= ప్రభాతకాలపు; ఆభా= కాంతి; వః= మిమ్మల్ని 
అవతు= రక్షించుగాక! 


తా: సూర్యోదయం స్పష్టంగా తోచడం లేదు. అయినా ష్మించుచున్న 
చంద్రకాంత మణులనుబలట్టి, వీడిపోతున్న చీకటినిబట్టి; ఒక్కొక్కటే 
అంతర్జానమౌతున్న చుక్కలను బట్టీ, కాంతిహీనమౌతున్న ఓషధీల తలను బట్టి 
ఉదయాద్రి అంచున పొంచివస్తున్న సూర్యోదయకాంతి స్పష్టమౌతున్నది. 
అటువంటి ప్రాభాతకాంతి మిమ్ము కాపాడుగాక! 


అలం : దీపకం. 


విశే : ఏణాంకశబ్ద ప్రయోగం విశేషం. చంద్రునిలో నల్లనిమచ్చ నల్లని 
జింకకు సంకేతం. సహజంగా ఆవిధంగానే తోస్తుంది చూచేవాళ్ళకు. 
'చంద్రా'ర్భంలో “ఏణాంకి శబ్దప్రయోగం ప్రాచీన గ్రంథాల్లో అంటే 
భారతాదుల్లో కన్పించడంలేదని పరిశోధకుల అభిప్రాయం. తర్వాతనే ఇది 
వాడుకలోకివచ్చి వుంటుంది. ఇటువంటిదే 'శశాంకి ప్రయోగంగూడ. అలాగే 
చంద్రుణ్ణి “ఓషధీపతి” అనడం పరిశీలనార్హం. చం[ద్రుడు ఓషధీలతలకు లేక 
వనస్పతులకు నాథుడనడంలోని నిజాన్ని నిరూపించడం కష్టమే అయినా 
పుష్టించే కొన్ని వృక్షాలు, లతలు మాత్రం చంద్రుడు అస్తమించగానే 
ముడుచుకుపోతాయని కొందరి అభిప్రాయం. బహుశా ఈ దృష్టితోనే కవులు 
“'ఓిషధీపతి” అని వ్యవహరిస్తుంటారు. 

“యాత్యేకతో9_ స్తశిఖరం పతిరోషదీనాం” అని కాళిదాసు. (శాకున్లలం 
(4-2) 
స్ట సానౌసానౌ దయే నారుణితదళపునర్యౌవనానాం వనానా 

మాలీమాలీఢపూర్వా పరిహృతకుహరోపాంతనిమ్నాతనిమ్మా 

భా ॐ భావోపశాంతిం దిశతు దినపతేర్భాసమానాసమానా 

రాజీ రాజీవరేణో సృమసమయముదేతీవ యస్యా వయసా. 38 


ప్రభావర్ణనమ్‌ 51 


ప్రతి : యస్వాః= దేనికైతే, సమసమయం= ఏకకాలంలో; ఉదేతి= 
వెలువడుతున్న రాజీవరేణోః= పద్మరాగంయొక్క (పుప్పొడి); రాజీ= పంక్తి; 
వయస్యా ఇవ= సఖివలె (చెలికత్తె); సమానా= తుల్యమో; ఏదైతే; అరుణిత... 
వనానాం : అరుణిత= సూర్యోదయ కారణంగా ఎజ్జిబడిన; దళ= రేకులచేత; 
పునః= విశేషంగా; యౌవనానాం= తారుణ్యాన్ని పొందిన; వనానాం= 
అడవులయొక్క; అలీం= 2802; నన ఆలీఢపూర్వా= ముందుగానే 
స్పృశించినదో (ముందుగా స్పృశించిన అడవులుకలదో); ఏదైతే; జెదయే= 
ఉదయ పర్వత సంబంధమైన; సానౌ= చరియలందు; తనిమ్నా= తనయొక్క 
సూక్ష్మతచేత; పరిహృత... నిమ్నా: పరిహృత= పరిహరింపబడిన; కుహర+ 
ఉపాంత= రంధ్రాలయొక్క ప్రాంతములందలి; నిమ్బా= అగాథాలు కలిగినద్యో; 
దినపతేః= పగటి నాథుడైన సూర్యునియొక్క భాసమానా= ప్రకాశిస్తున్న; 
సా= ఆ; = కాంతి; హ= మీకు; అభాప+ఉపశాంతిం= దారి ద్ర్యోపశమనాన్ని; 
దిశతు= (ప్రసాదించుగాక! 


తా: స్నేహితురాలితో సమానమైన పద్మరాగ పంక్తికలిగి (సూర్యోదయంతో 
కమలాలు వికసించి పుప్పొడి కస్సిస్తుంది) అంధలి అరుణత్వంతో (०८:30) 
నవయౌవనాన్ని పొందినట్లున్న చెట్లను ముందుగా తాకి (పూలు పూచిన 
చెట్లు కొత్తకాంతితో కళకళలాడుతూ వుంటాయి) ఉదయాద్రి శిఖరంమీద 
తనయొక్క సూక్ష్మత కారణంగా పర్వత కుహరాల్లోని అగాథత్వాన్ని 
పారద్రోలేటటువంటి (అంతటా చొచ్చుకొనిపోయే) ప్రాభాతకాంతి మీ 
దారిద్ర్యాన్ని తొలగించుగాక! 


విశే: ఈ శ్లోకంలో ప్రతిపాదంలో ఆద్యంతాల్లో ఒకే పదం రెండుసార్లు 
ఆవృతమై చమత్యానాన్నిచ్చింది. ఇటువంటి పదప్రయోగ వైచిత్రి మయూరుని 
సహజగుణం. ఈ విన్యాసం తెలుగులో రామరాజభూషణ, చేమకూర, 
సురభిమాధవరాయల కావ్యాల్లో తరచుగా కనిపిస్తుంది. 


52 సూర్యశతకమ్‌ 


ప్ర. ఉజ్బంభాంభోరుహాణాం ప్రభవతి పయసాం యా (न 
పుష్టా త్యాలోకమాత్రం నతుదిశతిదృశ్యమానా విఘాతమ్‌, 
పూర్వాద్రేరేవ పూర్వం దివమను చ పునః పావనీ దిజ్ముఖానా 
మేనాం సైనీ విభా సా నుదతు నుతిపదైకాస్సదం ప్రాక్త నీవః 39 


ప్రతి : యా= ఏదైతే; ఉజ్ఞృంభ= వికసించిన; అంభోరుహాణాం= జలరుహాలు 
(పద్మాలు) కలిగిన; పయసాం= నీటియొక్క (శ్రియె= శోభకోసం; ప్రభవతి= 
సమర్ధమగుచున్నదో; ఉష్టతాయి= వేడికోసం; న= కావడం లేదో (సరసులకు 
శోభ చేకూరుస్తుందే గాని తాపాన్నివ్వదు); ఏదైతే; దృశాం= చూపులకు; 
ఆలోకమాకత్రం= ప్రకాశాన్ని మాత్రం; పుష్టాతి = కలుగజేయునోో; దృశ్వమానా= 
చూడబడుతున్నదై; విఘాతం= బాధను; నతుదిశతు= కలిగించడంలేదో 
(కంటికి వెలుగునిస్తుందే గాని మంటనివ్వదు); పూర్వం= ముందుగా; 
పూర్వ్నాదేః ఏవ= ఉదయ పర్వతానికిస్టీ, అను= తర్వాత; దివం= అంతరిక్షాన్ని; 
పునశ్చ= ఆ తర్వాత; దిజ్ముఖానాం= దికులయొక్క ముఖాలకు; పావనీ= 
పవిత్రత నిస్తున్నదో; సా= అటువంటి; నుతిపద+ఏకాస్సదం= స్తోత్రమునకు 
ప్రధాన అర్హతగలిగిన; ప్రాక్తనీ= ప్రభాతకాలపు; ఐనీ= ఇన (సూర్య) 
సంబంధమైన; విభా= దీప్తి (వెలుగు); వః= మీయొక్క ఏనాంసి= పాపాలను; 
నుదతు= తొలగించుగాక! 

తా: ఏసూర్యుని వెలుగైతే వికసిస్తున్న కమలములున్న సరసులకు శోభనిచ్చి 
వేడి కలుగజేయదో, కనులకు ప్రకాశాన్నిచ్చి మంట కలుగనివ్వదో (చురుకు 
మంటలు), మొదట ఉదయాదికి పిదప అంతరిక్షానికి, తర్వాత దిగంతాలకు 
పవిత్రత కలుగజేయు సోత్రపదైక స్థానమైన అట్టి బాలభానుతేజము మీ 
పాపాలను పోగొట్టుగాక! 


స్ట. వాచాం వాచస్పతే రప్యచలభిదుచితాచార్యకాణాం ప్రపంచై 
ర్వైరించానాం తథోచ్చారితరుచిమదృచాం చాననానాం చతుర్ణామ్‌, 


ప్రభావర్ణనమ్‌ 53 


ఉచ్వేతార్పాసువాచ్యచ్యుతిశుచి చరితం యస్య నోచ్చైర్వివిచ్య 

ప్రాచ్యం त्‌) శృకాసచ్చిరముపచినుతాత్తస్య చండార్చిషో వః 40 
ప్రతి : అచలభిత్‌= పర్వతభేదియెన ఇంద్రునకు; ఉచిత= యోగ్యమైన; 
ఆచార్యకాణాం= గురుత్వంగల,; వాచస్పతేః= వాక్కుల కధిపతియైన 
బృహస్పతియొక్క; వాచాం= వాక్కుల యొక్క; ప్రపంచైః= విస్తారములచేతను 
(ఆధిక్యం); మరియు : తథా= అట్లు ఉచ్చారిత= ఉచ్చరింపబడిన (పాపాలను 
పోగొట్టడంలో సమర్థములైన); రుచిమత్‌= మనోహరములయిన; బుచాం= 
బుక్కులు కలిగిన; వైరించానాం= (బ్రహ్మసంబంధమైన; చతుర్భాం ఆననాంచ= 
నాలుగు ముఖాలయొక్క; ప్రపంచైః= విస్తారములచేత; యస్య= ఎవరియొక్క; 
వాచ్యచ్యుతి = నిర్గుష్టతచేత; శుచిః= శుభ్రమైన; చరితం= అనుష్టానం; 
అర్సాసు= పూజాసమయంలందు; ఉచ్చైః= మిక్కిలి; వివిచ్య= విడమరచి 
(విపులంగా; నజఉచ్యేత= పల్ముటకు శక్తిచాలదో (బృహస్పతి విరించులకు 
గూడ చెప్పసాధ్యంగాని అనంతత్వం కల్లింది భానూదయం అని ఉద్దేశం); 
చండార్చిషః= తీక్టకిరణుడైన; తస్య= ఆ సూర్యునియొక్క; చకాసత్‌= 
ప్రకాశిస్తున్న; ప్రాచ్యం= తూర్చుదిక్‌ సంబంధమైన (ప్రాచీనమైన); వర్చః= 
వెలుగు; వః= మిమ్మల్ని, చిరం= చిరకాలం; ఉపచినుతాత్‌= వృద్ధి 
పొందించుగాక! 
తా: దేనియొక్క పవిత్రచరిత్రం పూజాసమయంలందు ఇంద్రునికి 
ఆచార్యకత్వం వహించు బృహస్పతికీ, చతుర్ముఖుడైన (బ్రహ్మకుసైతం 
వర్ణింపసాధ్యం కాదో అటువంటి చండభానుడైన సూర్యునియొక్క తేజస్సు 
మీకు శాశ్వతమైన అభివృద్ధిని కలిగించుగాక! 
అలం : అనుషప్రాస. ('చికారావత్తి) 
ప మూర్భ్యద్రేర్ధాతురాగస్తరుషుకిసలయో విద్రుమౌఘ స్పముద్రే 

దిజ్మాతంగోత్తమాంగే ష్వభినవనిహిత స్పాంద్రసిందూరరేణుః, 


54 సూర్యశతకమ్‌ 


సీమ్బి ~) హేమ్నస్సురశిఖరిభువోజాయతే యః (ప్రకాశ, 

శోజిమ్నాసౌ ఖరాంశోరుషసి దిశతు వ శృర్మ శోభైకదేశః. 41 
ప్రతి : అద్రేః= ఉదయాద్రియొక్క; మూర్భి= శిఖరమందు; ధాతురాగః= 
కావిరంగును; తరుషు= చెట్లయందు; కిసలయరాగః= చిగురుటాకుల 
రంగును; సముద్రే= సము[ద్రమందు; విద్రుమ+ఓఘః= పగడాలగుంపు 
రంగును (ఎరుపు; దిజ్మాతంగ = దిగ్గజాలయిక్క; ఉత్తమాంగేషు= 
శిరసులందు (కుంభస్థలాలమీద); అభీనవ= నూతనంగా; నిహిత= 
ఉంచబడిన; సాం[ద్ర= దట్టమైన; సిందూర రేణుః= చెందిరపు ధూళిని 
(०26७9०22) ); వ్యోమ్నఃసీ మ్ని= ఆకాశపు పొలిమేరయందు (గగనం); 
సురశిఖరిభువః= మేరుపర్వత భూమియొక్క; హేమ్నశ్ళ= సువర్ణకాంతులు; 
(ప్రకాఈ= శోభయుకలిగి; శోణిమా= రక్తవర్ణముతో; యః= ఏదైతే; ఉషసి= 
(ప్రాతకాలమందు; జాయతే= ఉదయిస్తుందో; ఖరాంశోః= తీక్టకిరణుడైన 
సూర్యుని యొక్క, శోభ+ఏకదేశః= శోభలోని ఒక భాగమైన; అసౌ= ఈ; 
(ప్రకాశ= వెలుగు; వః= మీకు; శర్మ= సుఖాన్ని; దిశతు= ప్రసాదించుగాక! 
(ఇచ్చుగాక!) 


తా: ఉదయపర్వత శిఖరములందు జేగురురంగు, వృక్షములందు 
చిగురుటాకులరంగు, సముద్రములందు పగడాలవన్నె దిగ్గజాల కుంభస్థలాల్లో 
చెందిరపువన్న్మై గగనంలో మేరుపర్వతపు సువర్ణచ్బాయలు కలిగి ఏదైతే 
రక్తవర్ణముతో ఉషఃకాలమున పుడుతున్నదో అటువంటి శోభలోని 
అంశమా[తపు అరుణకాంతి మీకు సుఖమిచ్చుగాక! 

విశే : సూర్యకాంతికి ఆ(శ్రయభేదం వున్నప్పటికీ స్వరూపభేదం లేదు. 


(స్ట. అస్తాద్రీశోత్తమాంగే (8८८8२ తమఃకాలకూటే నిపీతే 
యాతే వ్యక్తిం పురస్తాదరుణకిసలయే ప్రత్యుషఃపారిజాతే, 
ఉద్యన్యారక్తపీతాంబరవిశదతరోదీక్షితా తీక్టభానో 
ర్లక్మీర్లక్ష్మీరివాస్తు స్ఫుటకమలపుటోపాగశ్రయా గ్రేయసే వః 42 


ప్రభావర్ణనమ్‌ 55 


అవ : సూర్యశోభ లక్ష్మీదేవిలాంటిదని చెబుతున్నాడు. 


ప్రతి : అస్తాద్రి+ఈశ+ఉత్తమాంగే= అస్తాద్రియను శివుని శిరస్సుపై; శ్రిత= 
అధిష్టించిన; శశిని= చంద్రుడు; తమఃకాల కూటే= కాలకూట విషంలాంటి 
చీకటిని; నిపీతే= మింగగా (చీకటి మాయమైనది. శివుటు కాలకూట విషాన్ని 
మింగినవిధంగా అస్మాద్రియందు చంద్రుడు చీకటిని మింగాడు; 
అరుణకిసలయే= అరుణుడను చిగురుటాకు కలిగి; ప్రత్యుషః పారిజాతే= 
(~ పారిజాతవృక్షము; పురస్తాత్‌= ముందుగా; వ్యక్తం= స్పష్టతను; 
యాతే= పొందగా; ఆరక్తపీత= కొద్దిగా ఎరుపు పసుపు రంగులతో; అంబర= 
ఆకాశమందు విశదతర= అతివిస్తారముగా; ఉద్వీక్తితా= చూడబడినదై; 
(అరక్త= అనురక్తుడైన, పీతాంబర : శ్రీ మహావిష్ణువు చేత); విశదతర= 
స్పష్టంగా; ఉద్బీక్తితా : చూడబడినదని లక్ష్మీపక్షం) పురస్తాత్‌ తూర్చు= 
దిక్కునుండి; ఉద్యనస్తీ= పుట్టుచున్న స్ఫుట= వికసించిన; కమలపుట+ 
ఆ[(శయా= కమలదళములు ఆశ్రయము కలిగి (కమలవికాసము కమల 
నివాసము; తీక్టభానోః= చండకిరణుడైన సూర్యునియొక్క; లక్ష్మీః$= శోభ; 
లక్ష్మీఃఇవ= ఆ లక్ష్మీదేవిలాగ; వః= మీయొక్క (శ్రేయసే= మంచికోసం; 


అస్తు= అగుగాక! 


తా: తలపైని చం[ద్రుడుగల అస్తాచలమను ఈశ్వరుడు చీకటి అనే విషాన్ని 
మింగగా లేక అస్తాద్రియనే ఈశ్వరుని తలపైన ఉన్న కారణంగా చంద్రుడు 
కాలకూట విషంలాంటి చీకటిని మింగగా; ఉషఃకాలమనే పారిజాతవృక్షం 
అరుణుడనే (అనూరుడు) చిగురుటాకు వన్నె ప్రదర్శించగా; కొద్దిగా ఎరుపు 
పసుపువన్నె గలి చూడబడిన (అనురక్తుడైన విష్ణువుచేతవలె) వికసిత 
కమలదళాగ్రితయైన భానునికాంతిలక్ష్మి మీకు శ్రేయస్సులొసగుగాక! 
అలం : రూపకానుప్రాణిత శ్లేష ఉపమ. 


విశే : ఇక్కడ లక్ష్మీదేవికి సూర్యకాంతికి రూపకానుప్రాణితశ్లేషతో సాదృశ్యం 
చెప్పాడు కవి. క్రీరసాగరమథనంలో చంద్రుడు పుట్టగానే శివుడు తలపువ్వులా 


56 సూర్యశతకమ్‌ 


సింగారించుకున్నాడు. హాలాహలం పుట్టగానే లోకోపకారార్థం కంఠంలో 
దాచుకున్నాడు. తర్వాత పారిజాతం కిసలయాలతో పుట్టుకొచ్చింది. తర్వాత 
లక్ష్మీదేవి పుట్టగా ఆమెకోసం మహావిష్ణువు నిరీక్షించాడు. ఆ సమయంలో 
ఆమె వికసించిన కమలాన్ని ఆశ్రయించింది. ఇదే క్రమం సూర్యకాంతి 
పక్షాన వస్తుంది. ఆ పక్షంలో శివుడు అస్తాద్రి. సూర్యోదయంతో 
చం[ద్రుడస్తమిస్తాడు. అంటే అస్తాద్రికి చేరుకుంటాడు. విషము చీకటి. 
భానూదయంతో అస్తాది గుహలలో దాగివుంటుంది చీకటి. పారిజాతం 
ఉషఃఖాలం. పారిజాతానికి పూచిన కిసలయాలు ఉషస్సులో మొదటగా 
కన్సించే అరుణుని ఎర్రదనం. సూర్యోదయంకాగానే అది కొద్దిగా ఎరుపు, 
పచ్చవర్థాలతో వున్న ఆకాశంలో స్పష్టంగా చూడబడుతుంది. ఇక్నడ అస్తాద్రీశ, 
తమఃకాలకూట, అరుణకిసలయ, ప్రత్యుషఃపారిజాత, ఆరక్త పీతాంబర 
శబ్దాలు రూపకానుప్రాణిత శ్లిష్టాలు. అందులోని అరుణ, ఆరక్తపీతాంబరాలు 
మరింత చమత్యారజనకాలు. 


స్ట. నోదన్వాజ్ఞున్మభూమి ర్న తదుదరభువో బాంధవాః కౌస్తుభాధ్యాః 
పాణాౌ పద్మం న యస్యా నచ నరకరిపూరస్థ్సలీ వాసవేళ్ళ, 
తేజోరూపాపరైవ త్రిషు భువనతలే ష్వాదధానావ్యవస్థాం 
సా శ్రీః శ్రేయాంసి దిశ్యా దశిశిరమహసో మండలాగ్రోద్గతా వః॥। 43 
అవ : సూర్యకాంతి లక్ష్మి శ్రీలక్ష్మికంటె విలక్షణమైన దంటున్నాడు. 
ప్రతి : యస్యాః= దేనికైతే; ఉదన్వాన్‌= సముద్రము; జన్మభూమిః= జన్యస్థలము; 
న= కాదో; తత్‌+ఉదరభవః= ఆ సముద్ర గర్భంలో పుట్టిన; కౌస్తుభ+ఆద్యాః 
అపి= కౌస్తుభాదిహారాలుకూడ; బాంధవాః న= బంధువులుకావో; పాణౌ= 
చేతియందు; పద్మం న= కమలములేదో; నరకరిపు= నరకాసురునికి 
శత్రువైన; విష్ణువుయొక్క ఉరఃస్థలీ= వక్షస్థలము; వాసవేశ్య= నివాసగృహము; 
నచ= కానేకాదు; (త్రిషుభువనతలేషు= ముల్లోకాల్లో; వ్యవస్థాం= స్థితిని; 


ప్రభావర్ణనమ్‌ 57 


ఆదదానా= = 1 అపరా ఏవ= మరొకటైనట్టి (విలక్షణమైన); 
తేజోరూపా= కాంతిస్వభావంగల; అశిశిరమహసః= తీక్ట కాంతిగల 
సూర్యునియొక్క; మండలాగ్ర+ఉద్దతా= మండల ప్రాంతమున ఉదయించిన; 
సా= ఆ; శ్రీ= సూర్యకాంతి లక్ష్మీ వః= మీకు; శ్రేయాంసి= శుభాలను; 
© ®= కల్లించుగాక! (ఇచ్చుగాక!) 

తా: సూర్యుని కాంతిలక్ష్మి, లక్ష్మీదేవికంటె విలక్షణమైనది. సముద్రజననం, 
కౌస్తుభాదుల ధారణం, కమలస్వీకారం, విష్ణువక్ష్యస్థల నివాసం కాంతిలక్ష్మికి 
లేవు. అయినప్పటికీ లక్ష్మీదేవికిలేని ముల్లోకస్థితి కాంతిలక్ష్మికి వుంది. 
అటువంటి కాంతిలక్ష్మి మీకు శుభాలను ప్రసాదించుగాక! 

అలం : వ్యతిరేకం. 

. 2 నౌ 3 © < లో ९५ 
విశే: ఎన్ని అండదండలు లక్ష్మీదేవికిలే ఉత్ళష్టత (ముల్లొక స్థితి) 
ఏమీ అండలెేని సూర్యకాంతికున్నదంటూ కవి వ్యతిరేకాలంకారంలో 
చమత్మరించాడు. 

ఇంతటితో బాలప్రభోతో కూడిన (వభావర్థనం " ముగినింది. 


అశ్వవర్ణనమ్‌ 


(ప్ర. రక్షంత్వక్షుణ్ఞ్ణహేమోపలపటల మలం లాఘవాదుత్సతంతః 

పాతంగాః పంగ్వవజ్ఞాజితపవనజవా వాజిన స్తే జగంతి, 

యేషాం వీతాన్యచిహ్నోన్నయ మపి వహతాం మార్గమాఖ్యా తిమేరా 

వుద్యన్నుద్దామదీప్రిద్యుమణి మణిశిలావేదికా జాతవేదాః. 44 
అవ : సూర్యునియొక్క అశ్వాలు ఏడు. వాటిని ఆరు శ్లోకాల్లో వర్ణిస్తున్నాడు. 
(ప్రతి : లాఘవాత్‌ : లఘుత్వంవలన (చిన్నవికావడంవల్ల లేక దూకడంలోని 
నేర్చువల్ల; అక్ట్షుణ్ణ= చూర్ణితంకాని (బాగా నలిగిపోని; హేమ+ఉపల= 
బంగారుశిలల యొక్క పటలం= సమూహము కలిగి; అలం= మిక్కిలి; 
ఉత్సతంతః= దూకుతున్నటువంటివి (దూకడం వలన అనికూడ); పంగు= 
కుంటివాడైన అనూరునియొక్క అవజ్ఞ= ఎగతాళిచేత (హేళనచే రోషంవచ్చి); 
జబిత= జయింపబడిన; పవన జవాః= వాయువేగం కల్లినటువంటివి 1; వీత్ర= 
పోగొట్టబడిన; అన్య చిహ్న= ఇతర చిహ్నాలయిొక్క ఉన్నయమపి= మార్గము 
కలిగినప్పటికీ (వేరేదారి గుర్తులేవీ లేవని భావం); ఉద్యన్‌= పైకి వెడలుతున్న 
(నిర్ణమించడం); ఉద్దామదీప్తిః= (ప్రాజ్య (ప్రకాశముగల (గొప్ప వెలుగు; 
ద్యుమణిమణి= సూర్యకాంతి మణులయొక్క; శిలావేదికాః= రాతి 
తిన్నెలందలి; జాతవేదాః”= అగికాంతులు; యేషాం= ఏ; వహతాం= 
వాహనాలకు; మేరౌ= మేరుపర్వతమందు; మార్గం= దారిని; ఆఖ్యాతి= 
చెబుతున్నదో (దారిచూపుతున్నదో); తే= ఆ; పాతంగాః= సూర్య 
సంబంధమైన; వాజినః= 7१०९4०९०; 22408 = లోకాలను; రక్షంతు= 
రక్షించుగాక! 
తా: బాగా చిన్నవి కావడంవల్ల బంగారుశిలలు నలిగిపోని రీతిలో 
ప్రయాణిస్తూ అనూరునిచే హేళన చేయబడి వాయువేగంతో దూకుతూ 
పర్వతంమీద వేరేదారి లేకపోయినప్పటికీ, (వేగంలో తెలియకపోవడం) 


అశ్వవర్ణనమ్‌ 59 


సూర్యుని వేడికిరణాలు శిలలందలి అగ్ని మేరుపర్వతంమీద దారి 
చూపుతుండగా ప్రయాణం చేస్తున్న సూర్యాశ్వాలు మిమ్మల్ని కాపాడుగాక! 


వివ : 1. నీకు కాళ్లులేవు నీవేం పరుగెత్తుతావు అని గాలిని ఎగతాలి 
చేసినట్టి, లేక అనూరుణ్ణి (పక్షిజాతి కదా) అవమానంచేసే గాలిని 
జయించినట్టి అనికూడ చెప్పుకోవచ్చు. 

2. జాతవేదస్‌ అంటే అగ్ని వేదాలు అగ్నికోసమే పుట్టాయి. అందుకే 
అగ్నికి ఆ పేరు వచ్చిందని భారతంలో చెప్పబడింది. 


పావనాత్సావకశ్సాసి వహనాద్దవ్యవాహనః 
® 
“వేదా స్వదర్ధం జాతావై జాతవేదస్‌ తతో హి అసి”. భారతం 2-31-42 


స్ట. ఫ్లష్టాః పృష్టేత_ ౦శుపాతై రతినికటతయా దత్తదాహాతిరేకై 
రేకాహాక్రాంత కృత్ల్న్నుతిదివపథపృథుశ్వాసశోషాః (శ్రమేణ, 
తీద్రోదన్యాస్వరంతా మహితవిహతయే సప్తయస్పప్తసప్తే 
రభ్యాశాకాశగంగాజలసరళగళావాజృతాగ్రాననా వః 45 


ప్రతి : అతినికటతయా= మిక్కిలి దగ్గరగా వుండడంచేత, దత్తనాహ+అతిరేకై= 
ఇవ్వబడిన తాపాధిక్యం గలిగిన (తాపాన్ని కలిగించే); అంశుపాతైః= కిరణ 
(ప్రసారాలచేత; పృష్టే= వీపుమీద; दुनू = దగ్గ్ధములైనట్టివై; (శ్రమేణ= (శ్రమచేత; 
ఏక+అహ= ఒక్క రోజులోనే; ఆక్రాంత= ఆక్రమింపబడిన; కృత్సృు= 
పరిపూర్ణమైన; (త్రిదివపథ= ఆకాశమార్ష్లముకలిగి; పృథుశ్వాస= గొప్ప 
ఊపిరిచేత (రొప్పడంచేత); శోషాః= అలసట చెందినవీ; తీవ్ర+ఉదన్యాః= 
మిక్కిలి దప్పికగొన్నవై; అభ్యాశ= బాగా దగ్గరగావున్న; ఆకాశగంగాజల= 
ఆకాశగంగయొక్క నీటియందు; సరళ= బుజువైన; గళ= మెడలచేత; 
ఆవాజ్బత= అధథోగతములయిన (క్రిందికి వంచబడిన); అ(గ+ఆననాః= 
ముఖా(గములు కలిగినవీ అయిన (దప్పికతో గంగలో మెడలు దించినవి); 
సప్తసస్తేః= సూర్యునియొక్క; సప్తయః= గుజ్టాలు; వః= మీయొక్క; అహిత= 


60 సూర్యశతకమ్‌ 


పాపాలయొక్క విహతయే= ధ్వంసంకోసం; త్వరంతాం= వేగిరపడుగాక! 
(వెంటనే మీ పాపాలు పోగొట్టుగాక!) 


తా: మిక్కిలి తాపాన్ని కలుగజేయు సూర్యకిరణాలు వీపుకి బాగా దగ్గరగా 

వుండడంచేతను, ఒక్కరోజులోనే ఆకాశమంతా (ప్రయాణం చేయవలసి 

రావడంవల్లా, అలసట కలిగి దప్పికతో ఆకాశ గంగాజలంకోసం ముట్టెలు 
వంచిన సూర్యాశ్వాలు మీ పాపాలు తొలగించుగాక! 

6. మత్వాన్యాన్సార్య్వతో9_శ్వాన్‌ సృటికమణిదృషద్దృష్టదేహాద్రవంతీ 
వ్యస్తేల_ హన్యస్తసంధ్యేయమితి మృదుపదా పద్మరాగోపలేషు, 
సాదృశ్యా దృశ్యమూర్తి ర్మరకతకటకే క్రిష్టసూతా సుమేరో 
ర్మూర్ణన్యావృత్తిలబ్దద్రుతగతిరవతా దృధ్నవాహావలీ ర్వః. 46 

ప్రతి: సుమేరోఃమూర్ధని= మేరుపర్వత శిఖరంమీద; స్ఫటిక మణి= స్పటిక 

మణులతోకూడిన; దృషత్‌= రాళ్ళయందు; దృష్ట= చూడబడిన; దేహా= 
శరీరాలు కలదీ (స్పటిక మణులందు (ప్రతిఫలిస్తుంది కాబట్టీ); పార్వ్వతః = 
అటు ఇటు; అన్యాన్‌ అశ్యాన్‌= ఇతర గుజ్జాలుగా; మత్వా= తలచి; రోషంతో; 

(ధ్రవంతీ= పరుగెత్తుతున్నట్టియూూ; పద్మరాగ +ఉపలేషు = పద్మరాగ మణులున్న 

ప్రదేశాల్లో; అహని వ్యస్తే= సాయంహత్రంకాగా; అస్త= అస్తమించిన; సంధ్యా= 

సంధ్యయినది; ఇతి= అని; మృదుపదా= మందగించిన వదవిన్యాసం 
కలిగినదియూ అప్పుడే సాయంత్రం అయిందా అని); మరకతకటకే= మరకత 

(ఆకుపచ్చని మణులు) ప్రదేశాల్లో; సాద్భృశ్య= సమానవర్ణంచేత (గుబ్టాలు 

గూడ పచ్చగా వుంటాయి; అదృ్భశ్యమూర్తిః= కన్పించని ఆకారం గల్లి 

(రంగులో రంగు కలిసిపోవడం వల్ల; द కష్టపెట్టబడిన, సూతా= 

సారథియెన అనూరుడు కల్షినదియూ అయిన; ఆవృత్తి= పునఃపునః 

అభ్యాసంచేత; లబ్ధ= పొందబడిన; (ద్రుతగతిః= శీఘ్రగమనం కలిగిన; 

(బధ్నవాహావళిః= సూర్యాశ్వములపంక్తి; వః= మిమ్మల్ని, అవతాత్‌= 

కాపాడుగాక! 


అశ్వవర్ణనమ్‌ 61 


తా: సూర్యునియొక్క గుజ్టాలు మేరు పర్వతంమీదుగా ప్రయాణించేటప్పుడు 
అక్కడున్న తెల్లటి స్ఫటికాల్లో ప్రతిఫలించిన తమ నీడలను చూచి వాటిని 
వేరే గుర్రాలుగా భావించడం జరిగి రోషంతో బాగా దూకుతున్నాయి. అలాగే 
ఎర్రని పద్మరాగ మణులున్నచోట అప్పుడే సాయంసంధ్యయినదా అని నడక 
మందగిస్తున్నాయి. ఆకుపచ్చని మరకత ప్రదేశాల్లో వీటి ఆకారం = 
అనూరుడు యిబ్బంది పడుతున్నాడు. అయినా అలవాటు ప్రకారం వేగంగా 
దూసుకుపోతున్న ఈ సూర్యుని గుర్రాలు మిమ్మల్ని కాపాడుగాక! 


(స్ట హేలాలోలం వహంతీ విషధరదమనస్యాగ్రజేనావకృష్ణా 
స్వర్వాహిన్యా స్పుదూరం జనితజవజయా స్యందనస్య స్యదేన 
నిర్వాజం తాపమానే హరితరుచినిజస్ఫీతఫేనాహితశ్రీ 
రశ్రేయాంస్యశ్వపజ్మిశృమయతు యమునేవాపరా తాపనీవః 47 


ప్రతి : విషధరదమనస్య= నాగుల మదమణచిన గరుత్మంతుని యొక్క 
(కృష్ణునియిక్క కాళియమర్దనుడు); అగ్రజేన= సోదరుడైన అనూరునిచేత 
(బలరామునిచేత); అవకృష్ణా= పగ్గాలు లాగబడినదై (బలవంతంగా నాగలిచేత 
దారితీయబడినదై); హేలాలోలం= విలాసచంచలముగా; వహంతీ= 
వెళ్ళుతున్నట్టి యు; స్యందనస్య= రథంయొక్క; స్యదేన= వేగంచేత; 
స్వర్వాహిన్యాః= గంగానది యొక్క; సుదూరం= పూర్తిగా; జనితజవజయా= 
చేయబడిన వేగంయొక్క తిరస్మారం = (0082562 వేగముచేత చాలా 
దూరం అధిగమించినట్టీ) నిరాగజం= నిషృపటముగా (యథార్థంగా); 
తాపమానే= తపింపజేయబడుతుండగా (అలసటచేత ఏర్పడిన నిజ= 
తనదైన, హరితరుచి= పచ్చని రంగునందు; స్ఫీత= వెలువడిన (ముఖం 
నుంచి; ఫేన= నురుగుచేత; అహిత= చేయబడిన (ఎర్పడిన); శ్రీః= శోభ 
కలినదీ; అపరాయమునాఇవ= మరొక యమునవంటి; తావనీ= 
సూర్యునియొక్క; అశ్వపంక్తిః= గుర్రాల వరుస; వః= మీయొక్క; 
అ[(శేయాంసి= అశుభాలను; శమయతు= ఉపశమింపజేయుగాక! 


62 సూర్యశతకమ్‌ 


తా: యమున బలరామునిచేత బృందావనం వైపునకు తీసుకురాబడింది". 
గుర్రాల వరుస అనూరునిచేత పగ్గాలు లాగబడింది. పచ్చని నురుగుతోటి 
యమున గంగానదిని వేగంలో మించిపోయినట్లే ఇదికూడ నురుగులు 
కక్కుతూ రథవేగంచేత ఆకాశగంగని అధిగమించింది. ఈ విధంగా అపర 
యమునలాంటి సూర్యాశ్వపంక్తి మీ అశుభాలను తొలగించుగాక! 


అలం : శ్లేష ఉపమ. 


వివ: 1. బలరాముడు ఒకసారి తాగి మత్తువదిలించుకోడానికి స్నానం 
చేద్దామని దూరంగా కనిపిస్తున్న యమునానదిని దగ్గరకు రమ్మన్నాడు. 
యమున రాలేదు. కోపంతో తన నాగలిచేత పాయతీసి దాన్ని 
బృందావనంవైపు బలవంతంగా మళ్ళించాడు అని విష్ణుపురాణం. 


ప్ర. మార్లోపాంతే సుమేరో ర్నువతికృతనతౌ నాకధామ్నాం నికాయే 
వీక్ష్య బ్రీడావతీనాం ప్రతికుహరముఖం కిన్నరీణాం ముఖాని, 
సూతే9_సూయత్యపీషజ్ఞడగతి వహతాం కంధరా(గైర్వలద్భి 
ర్వాహానాం వ్యస్యతాద్వ స్సమమసమహరేర్తేషితం కల్మషాణి. 48 


ప్రతి : సుమేరోః= మేరుపర్వతంయొక్క; మార్గ+ఉపాంతే= మార్గసమీపంలో; 
కృతనతౌ= నమస్మారంచేస్తున్న; నాకధథామ్నాం= స్వర్ణవాసులైన దేవతలయొక్క; 
నికాయే= సమూహము; నువతి= పొగుడుతుండగా (అశ్వాలు వస్తున్నప్పుడు 
మార్గమధ్యంలో దేవతలు పొగుడుతున్నారు); ప్రతికహరముఖం= పర్వతగుహ 
ప్రవేశద్వారాల్లో నిలుచుండి చూస్తున్న (ప్రీడావతీనాం= సిగ్గరులయిన; 
కిన్నరీణాం = అశ్వముఖులయిన కాంతలయొక్క ముఖాని= వదనాలను; 
వీక్ష్య= చూచి; సూతే= సారధి అసూరుడు; అసూయత్యపి= కోప్పడినప్పటికీ; 
వలడద్భిః= మరల్చిన; కంధరాగగైః= మెడల అంచులుగల; ఉషత్‌= కొద్దిపాటి, 
జడగతి= మందగమనంతో; వహతాం= నడుస్తున్న; అసమ హరేః= 
విషమాశ్వుడైన (ఏడుసంఖ్యతో) సూర్యునియొక్క; వాహానాం= గుర్రాలయిక్క; 


అశ్వవర్ణనమ్‌ 63 


హేషితం= శబ్దవిన్యాస్‌ (సకిలింపు; వః= మీయొక్క; కల్మషాణి = కలుషాలనుు; 
సమం= ఏకకాలంలో (ఒకేసారి); వ్యస్యతాత్‌= తొలగించుగాక! 

తా: సూర్యుడి గుర్రాలు మేరుపర్వతంగుండా ప్రయాణించేటప్పుడు దేవతలు 
(ప్రణామాలు చేస్తూ స్తోత్రం చేస్తారు. కిన్నెరస్తీలు సూర్యోదయాన్ని చూడాలన్న 
కోరికతో సిగ్గుతో పర్వతగుహాగ్రములందు నిలబడి చూస్తుంటారు. వారిని 
చూచి మందగమనంతో నడుస్తున్న గుర్రాలు అనూరుడు ఎంత అదిలించినా 
లాభం లేకపోయింది. అటువంటి గుర్రాలు మీ పాపాలు పోగొట్టుగాక! 


విశే : సూర్యశతకం స్తోత్రకావ్యం. అందువల్ల ఇందులో శృంగారం 
ఉండడానికి అవకాశం లేదు. కాని మయూరుడు ఇక్కడ శృంగారపరమైన 
చమత్య్మారం చేయడం గమనార్గం. సూర్యుడు వచ్చేటప్పుడు దేవతలంతా 
నమస్మారం చేస్తుంటే వాళ్ళతోపాటు వచ్చిన కిన్నెర స్త్రీలు పర్వతగుహల 
చాటున అంతఃపురకాంతల మాదిరిగా పొంచివుండి సూర్యాశ్వాలను 
చూస్తున్నారు (కిన్నరులంటే అశ్వముఖ జాతి). వాళ్ళనుచూస్తూ సూర్యుని 
గుర్రాలు మెడలు పక్కకు తిప్పి బలవంతంగా అంటే ఇష్టంలేక పోలేకపోలేక 
పోతున్నాయి. ఇదంతా చూచి అనూరుడికి కోపంవచ్చి అదిలించాడు. 
అయినా లాభంలేదట. సహజమైన సన్నివేశానికి రూపకల్పన చేశాడు 
మయుూరుడు. 
స్ట. ధున్వంతో నీరదాళిర్నిజరుచిహరితాః పార్వయోః పక్షతుల్యా 
సాలూతానైః ఖలీనైః ఖచితముఖరుచ (=, లోహితేన, 
ఉడ్డీయోవప్రజంతో వియతి జవవశా దర్శవాహాఃక్రియాసుః 
క్షేమం హేమాద్రిహృద్య ద్రుమశిఖరశిరశ్రేణిశాఖాశుకావః ॥ 49 
అవ : సూర్యాశ్వాలు పచ్చగా వుంటాయి కాబట్టి చిలుకలతో పోలుస్తున్నాడు. 
(ప్రతి : పార్వయోః= వచ్చేటప్పుడు ప్రకృలందు (ప్రసరించిన); నిజరుచి= 
తమ కాంతిచేత; హరితాః= పచ్చబడినట్టీ; పక్షతుల్యాః= పక్షి రెక్నలలాంది; 


64 సూర్యశతకమ్‌ 


నీరదాళీః= మేఘపంక్తిని; ధున్వంతః= కదిలించుతున్నవియూ; తాలూత్తా నైః= 
దవడ వెలుపల (పైపైన) వున్నట్టి; ఖలీనైః= కళ్ళెములచేత; చ్యోతతా= 
ప్రవిస్తున్న, లోహితేన= రక్తంచేత; ఖచితముఖరుచః= తాపబడిన ముఖశోభ 
కల్షినవియూ (ఎర్రని ముఖాలు లేక ముక్కులు); వియతి= ఆకాశమందు; 
జవవశాత్‌= వేగంవలన; ఉడ్డీయఇవ= ఎగరడంవలె; |పవ్రజంతః= 
సాగిపోతున్నట్టివియూ అయిన; హేమ+అధద్రి= మేరు పర్వతమనెడి; హృద్య= 
మనోహరమైన; (ॐ = చెట్లయొక్క; శిఖరశిర[శ్రేణి= శిఖరాగ్రముల పంక్తి 
అనెడి; శాఖాః= కొమ్మలు గలిగిన, శుకాః= చిలుకలులాంటి; అర్మవాహాః= 
సూర్యుని వాహనాలైన గుర్రాలు; వః= మీకు; క్షేమం= కుశలము; క్రియాసుః= 
చేయుగాక! 

తా: చిలుకలు తమ పచ్చని రెక్నలు విదల్శ్చుకొని ఎర్రని ముక్కులతో 
ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగురుతాయి. చెట్ల నాశ్రయిస్తాయి. అదేవిధంగా 
గుర్రాలు తమ కాంతిపడి పచ్చనయిన కదులుతున్న మేఘాలనే రెకృలను 
తాల్ఫాయి. కళ్ళిములు కదిలి రక్తంకారి ముఖాలు ఎర్రబడి చిలుక ముక్కుల్లా 
తయారయ్యాయి. మేరుపర్వత శిఖరా(గం అనే చెట్టుకొమ్మమీద ఆశ్రయాన్ని 
పొందిన సూర్యాశ్వాలనెడి చిలుకలు మీకు క్షేమాన్ని కలుగజేయుగాక! 


అలం : రూపకానుప్రాణిత, ఉపమ. 


ఇంతటితో 'బాలద్రభొ తో కూడిన 'అళ్చవర్థణం” ముగినీంది. 


అనూరువర్ణనమ్‌ 


స్త్ర. ప్రాతశ్ళెలాగరంగే రజనియవనికాపాయసంలక్ష్యలక్ష్మీ 
ర్విక్షిపాపూర్వపుష్పాంజలి ముడునికరం సూత్రధారాయమాణః, 
యామేష్వంకేష్వివాహ్నః కృతరుచిషు చతుర్వ్వేవ లబ్ధ ప్రతిష్టా 
మవ్యాత్రసావయన్వో జగదటనమహానాటికాం సూర్యసూతః. 50 
అవ : ఇకనుంచి పన్నెండు శ్లోకాల్లో సారథివర్ణన చేస్తున్నాడు. సూర్యోదయ 
నాటకానికి సూత్రధారిత్వం చెప్పబడుతున్నది. 
ప్రతి : ప్రాతఃశైలాగ్రరంగే= ఉదయా ద్రిఖరమనే రంగస్థలంమీద; రజని= 
చీకటి అనెడి; యవనికాపాయ= తెరతొలగించిన కారణంగా; సంలక్ష్య= 
చూడదగిన; లక్ష్మీః= శోభ కలిగినట్టి, ఉడునికరం= నక్షతరాశిని; అపూర్వ 
పుష్పాంజలిం= అనిదంపూర్వమైన పూలదోసిలిగా; విక్షిప్య= సమర్పించి; 
సూత్రధారాయమాణః= సూత్రధారిత్వం నెరపుతున్నట్టి; కృతరుచిషు= 
కాంతిమంతములయిన; అహ్నః యామేషు= పగటిజాములను; చతుర్ను 
అంకేషు ఏవ= నాలుగు అంశములందు మా(త్రమే; లబ్ద ప్రతిష్టా= ఉన్నతస్థితి 
కలిగిన; జగత్‌+అటన= లోకసంచారమనెడి; మహానాటికాం= గొప్ప 
నాటకాన్ని ప్రస్తావయన్‌= ప్రారంభిస్తున్నట్టి, సూర్యసూతః= సూర్యసారధథి 
అనూరుడు; వః= మిమ్మల్ని అవ్యాత్‌= రక్షించుగాక! 


తా: అనూరుడు సూర్యోదయల అనే నాటకాన్ని ప్రారంభించు 
సూత్రధారునిలా వున్నాడు. తూర్పుపర్వత శిఖరమనే రంగస్థలం మీద చీకటి 
అనే తెర తొలగించగానే నక్షత్ర వికీర్ణమనే (చెల్లాచెదురు) పుష్పాంజలిని 
సమర్పించి నాలుగు జాములనే నాలుగు అంకాల్లో ప్రస్తావన చేస్తున్న 
సూత్రధారుడైన సూర్యసారథి అనూరుడు మిమ్మల్ని కాపాడుగాక! 


అలం : ఉపమ, రూపకం. 


66 సూర్యశతకమ్‌ 


స్ట. ఆక్రాంత్యావాహ్యమానంపశుమివహరిణావాహకోం_గ్రోహరీణాం 
భబ్రామ్యంతరం పక్షపాతాజ్ఞగతి సమరుచి స్సర్వకర్మెకసాక్షీ 
శత్రుం నేత్రశ్రుతీనా మవజయతివయో జ్యేష్టభావే సమే9_పి 
స్టేమ్నాంధామ్నాంనిధిర్య స్పభవదఘనుదే నూతనస్తాదనూరుః 51 


అవ : గరుత్మంతునికంటె అనూరుడికున్న గొప్పతనాన్ని చెబుతున్నాడు. 


(ప్రతి : హరిణా= మహావిష్ణువుచేత; ఆక్రాంత్య= బలాత్మారంగా; పశుంఇవ= 
జంతువువలె; ఆవాహ్యమానం= వాహనంగా చేయబడుతున్న వానిని 
(గరుడుణ్ణి); హరీణాం= గుర్రాలకు; అ(గ్యః= నాయకుడైన, వాహకః= రథానికి 
ముందు కూర్చుండే చోదకుడుగాను (ఎవడో); జగతి= లోకంలో; షక్షపాతాత్‌= 
పక్షపాతవైఖరితో (రెక్కలు దించి కాలునేలమోపుట, ఒకరియెడ అభిమానం 
చూపుట; భ్రామ్యంతం= తిరుగుతున్నవానిని; సమరుచిః= సమదృష్టికలిగిన; 
సర్వకర్శ+ఏకసాక్షీ= సమస్త కర్మలకు ప్రధాన సాక్షిగాను (ఎవరో) (అంతే 
నిష్పక్షపాతంచేత పక్షపాతిని (గరుడుణ్ణి) అవమానించడం) వయోజ్వేష్టభావే = 
వయసుచేత పెద్దరికమున (పక్షులందు పెద్దరికము గరుత్మంతునికి); సమే 
అపి= తుల్యమే అయినా; యః= ఎవరైతే; నేత్రశ్రుతీనాం= కన్నులే 
చెవులుగాగల పాములకు; శత్రుం= శత్రువైన గరుత్మంతుని; అపజయతి= 
ఓడిస్తున్నాడో; సః= ఆ; స్థేమ్నాం = స్థిరమైన; ధామ్నాం= కాంతులకు; నిధి= 
గనియెన; నూతనః= కొత్తవాడైన (ఉదయకాలపు); అనూరుః= అనూరుడు; 
భవత్‌= మీయొక్క; అఘనుదే= పాపహరణార్థము; స్తాత్‌= అగుగాక! 


తా: గరుత్మంతుడు ఒక హరికి (విష్ణువు) వాహనంకాగా తాను వాహనాలైన 
అనేక హరులకు (గుర్రాలకు) చోదకుడు కావడంవల్లనూ, పక్షపాతంగల 
(రెక్కలతో నేలకుదిగడం) గరుత్మంతునికంటె అందరియెడ సమభావం 
గలవాడు కాబట్టి అనూరుడే అధికుడు. వయోజ్యేష్టభావం మాత్రం ఇద్దరికీ 
సమానం. ఈ విధంగా గొప్పవాడైన అనూరుడు మీ పాపాలను 
తొలగించుగాక! 


అనూరువర్ణనమ్‌ 67 
అలం : వ్యతిరేకం, శ్లేషాను ప్రాణితం. 


విశే : ఇందులో “హరి, పక్షపాత వయోజ్యేష్ట” శబ్దాలు శ్రిష్టాలు అన్నీ 
అభంగశ్లేషలో ఉన్నాయి. అయితే ఎక్కువ చమత్య్మారం మాత్రం వయో” 
దగ్గరవుంది. “వి అంటే పక్షి దాని బహువచనం వయ” “వయోజేష్ట 
అంటే పక్షులలో పెద్ద. “వి” అనేది ఇకారాన్త పుంలింగం. వయతి తృణాదినా 
నీడం ఇతి విః అని వ్యుత్పత్తి. అంటే గడ్డిగాదంచేత గూడు కట్టుకునేది అని 
అర్థం. 3 తంతు సంతానే ధాతువు. రెండవ పక్షంలో వయసాజ్యేష్టః 
వయసుచేత పెద్ద. అనూరుడు గరుడుడికంటె ముందు పుట్టాడు కదా. 
కనుక షష్టీ తృతీయలతో శ్లేష సాధింపబడింది. 
९8. దత్తార్థెర్దూరనమైర్వియతి వినయతో వీక్షితస్సిద్ధసాధ్ర్యై 

స్పానాథ్యంసారధిర్వ స్సదశశతరుచే స్పాతిరేకం కరోతు, 

ఆపీయ (ప్రాతరేవ ప్రతతహిమపయ స్ప్యందినీ రిందుభానూ 

ర్యః కాష్టాదీవనో9_(గ్రే జడిత ఇవ భృశం సేవతే పృష్టతోత_ర్మమ్‌ 52 


ప్రతి : వియతి= ఆకాశమందు; దత్త +© = పూజా[ద్రవ్యములిచ్చి; 
దూరనమైః= దూరంగా వినములై; సిద్ధసాధ్యైః= సిద్ధాది దేవగణాలచేత; 
వినయతః= వినయంగా; వీక్షితః= చూడబడినవాడై; ప్రాతర్‌ ఏవ= (ప్రాతః 
కాలమందే; ప్రతతహిమపయస్యందినీ= నిరంతరం మంచుకురుస్తున్న 
ఇందుభామాః= చంద్రకిరణాలను; ఆపీయ= బాగా తాగి; భృశం= మిక్కిలి; 
జడితః ఇవ= శీతార్టునివలె (చలిపీడితుడు); అ(డే= ముందుభాగంలో; 
కాష్టాదీపనః= దిక్కులను వెలిగించినవాడై (కట్టెలను వెలిగించడం); పృష్టతః= 
వెనుకవైపు; అర్మం= సూర్యుణ్ణి; యః= ఎవరైతే; సేవతే= సేవిస్తున్నాడో; సః= 
ఆ; సదశశతరుచేః= సహగ్రకిరణుడయిన సూర్యునియొక్క; సారథిః= 
సారథియెన అనూరుడు; వః= మీయొక్క లేక మీకు; సానాథ్యం= సనాథత్వాన్ని 
(రక్షణను; సాతిరేకం= మిక్కిలి ఉత్సాహంతో; కరోతు= చేయుగాక! 


68 సూర్యశతకమ్‌ 


తా : ఆకాశంలో అర్య్యాదులతోవచ్చి వినములయిన సిద్ధ్దాదుల చేత 
దూరమునుంచే చూడబడి (ప్రభాతకాలంలో స్రవించుతున్న మంచుకిరణాలను 
ముందుగా (త్రాగి ఆకారణంగా ఏర్పడిన శీతలత్వాన్ని (చలిబాధ) 
పోగొట్టుకోవడానికి వెనుకవైపు సూర్యుణ్ణి సేవిస్తున్న అనూరుడు మిమ్మల్ని 
రక్షించుగాక! 
అలం : శ్లేష, 


విశే : ఇక్కడ అనూరుణ్జి శీతల పీడితునిగా పోల్చి ण्यः: అనే 
విశేషణాన్ని శ్లేషతో వాడాడు కవి. కాష్ట్రశబ్దం (్రీలింగంలో “దిక్కుని 
నపుంసకంలో 'కట్టై'ని చెబుతుంది. కాష్ణోత్మర్తేస్థితౌ దిశి, దిశస్తుకకు భః 
కాష్ట్రా ఆశాశ్చ హరితశ్ళ్చతాః అని, 'కాష్టందారు’ అని అమరం) చలిపీడితుడు 
ఎదురుగా అగ్నిని, వెనుకభాగంలో సూర్యుణ్ణి సేవించాలని శా(స్తాలు 
చెబుతున్నాయి. (అందుకే చలిమంటలు వేసేటప్పుడు ముందుభాగం అగ్నికి, 
వెనుకభాగం సూర్యుడికి వుండేలా కూర్చుంటారేమో) “పృష్టతోల_ ర్శం నిషేవేత 
జరఠరేణహుతాశనం” (బహుశా ఇక్కడ అగ్నియాగాగ్ని కావచ్చు) అనూరుడు 
హిమబిందువులుతాగి చలి ఎక్కువై ఎదురుగా కాష్టాధీపనంతో (దిక్కులను 
వెలిగించి) వెనుకభాగంలో సూర్యుణ్ణి సేవించి శోభిల్లాడని తాత్పర్యం. 
(ప్ర. ముంచన్రశ్మీన్టినాదౌ దినగమసమయే సంహరంశ్ళ స్వతంత్ర 
స్పోత్రప్రభఖ్యాతవీర్యోల_ విరత హరిపదాక్రాంతిబద్ధాభియోగః, 
కాలోత్మర్నాల్లఘు త్వం (ప్రసభమధిపతౌ యోజయ న్యో ద్విజానాం 
సేవాప్రీతేన పూష్టా స్వసమఇవ కృతస్ర్తాయతాంసోం_రుణోవః 58 
అవ : అనూరుడు సూర్యుడితో పోల్చబడుతున్నాడు. 
ప్రతి : దినాదౌ= దినప్రారంభ కాలంలో (ఉదయంపూట; రళ్ళీన్‌= గుర్రాల 
పగ్గాలను; ముంచన్‌= సడలిస్తూ (ప్రసరింపజేస్తూ; దినగమనమయే= 
సాయంకాలాన; సంహరన్‌చ= లాగిపట్టి (అస్తమింపజేస్తూ); స్వతం(త్రః= 


అనూరువర్ణనమ్‌ 69 


స్వేచ్చ కలిగి (స్వైరియె); తోత్రప్రఖ్యాత వీర్యః= గుర్రాలను కొరడాలతో 
తోలుటయందు బలముకలిగి; స్రోత్ర ప్రఖ్యాతవీర్యః= వేదోక్స మంత్రాలచేత 
ప్రఖ్యాత బలము కలవాడై అని సూర్యపక్షంలో); అవిరత= ఎడతెగని; 
హరిపద= గుర్రాల పదవిన్యాసముయొక్క (ఆకాశము యొక్క; ఆక్రాంతి= 
విక్షేపమందు; బద్ధ= బలమైన; అభియోగః= ఆదరముకల్లి (ఎప్పుడూ 
ఆకాశాన్ని ఆక్రమించుటయందు ఆసక్తి గలిగి అని సూర్యాన్వయం); 
కాలోత్మర్నాత్‌ = ముందు పుట్టడంవలన (ఉదయకాలము గొప్పది 
కావడంవలన); ద్విజానాం అధివతౌ= వక్టులకు అధినాధథండైన 
గరుత్మంతునియందు (నక్షత్రాధిపతియిన చంద్రునియందు అని సూర్య); 
ప్రసభం= మిక్కిలి, లఘుత్వం= చిన్నతనాన్ని (స్యూనతాభావం); యోజయన్‌= 
ప్రదర్శిస్తూ యః= ఎవరైతే; సేవాప్రీతేన= తన సేవచేత సంతుష్టుడైన, పూష్టా= 
సూర్యనిచేత; స్వసమఇవ= తనకు (సూర్యునికి) సమానమైనవానిగ్యా; కృతః= 
చేయబడినాడో; = ఆ; అరుణః= అనూరుడు; వః= మిమ్మల్ని, త్రాయతాం= 
కాపాడుగాక! 


తా: సూర్యుడు ఉదయకాలంలో తన కిరణాలను ప్రసరింపజేసినట్లే 
అనూరుడు పగ్గాలను (రశ్మీన్‌) సడలిస్తాడు. సూర్యుడు సాయం(త్రం 
కిరణాలను ఉపసంహరించుకున్నట్లే అనూరుడు పగ్గాలను లాగిపడతాడు. 
సూర్యుడు వేదోక్త మంత్ర ప్రసిద్దబిలుడు కాగా అనూరుడు రథచోదన 
కర్మయందు (ప్రాజనకర్మ) నిపుణుడు. సూర్యుడు మాదిరిగా అనూరుడు 
కూడ హరిపద ఆక్రమణమున (టిక్షేపము లేక విన్యాసము) చతురుడు 
సూర్యుడు ఉదయించి చంద్రుని ధిక్కరించినట్లి తాను ముందుపుట్టి 
గరుత్మంతునికి చిన్నతనాన్ని కలుగజేశాడు. ఈ విధంగా అన్నివిధాల 
సూర్యునితో సమానుడైన అనూరుడు మిమ్మల్ని రక్షించుగాక! 


అలం : శ్లేషామప్రాణితోపమ (రశ్మి, హరిపద (తోత్రు 86९ ప్రఖ్యాత 
వీర్య్వత్వము, అధఃకృత ద్విజాధిపతిత్వం శ్రిష్టాలు) 


70 సూర్యశతకమ్‌ 


స్ట. శాతశ్యామాలతాయాః పరశురివ తమోంల_రణ్య వహేరివార్చిః 
ప్రాచ్యేవాడ్రే గ్రహీతుం గ్రహకుముదవనం ద్రాగుదస్తాగ్రహస్తః, 
ఐక్యం భిందస్వుభూమ్యో రవధిరివ విధాతేవ విశ్వప్రబోధం 
వాహానాం వో వినేతా వ్యపనయతు విపన్నామ ధామాధిపస్య॥* 54 


ప్రతి : శామాలతాయాః= రాత్రి అనెడి త్రీగెకు; శాతః= వాడియెన; పరశుః 
ఇవ= గండ్రగొడ్డలిలాగ; తమో9_ రణ్యవహ్హేః ४= చీకటియనేెడి దావాగ్నియొక్క; 
అర్చిఃఇవ= మంటలాగ; (ప్రాచి +అ(గే= తూర్పు దిక్కునందలి; 
(గహకుముదవనం= (గ్రహములనెడి కలువల సమూహాన్ని (గహీతుం= 
స్వీకరించడానికి (అందుకోవడం లేక (మింగడం); ద్రాక్‌= శీఘ్రంగా; ఉదస్తు= 
చాపబడిన (విక్రిప్తమైన); అ(గ్రహస్తఃఇవ= చేతిమొనలాగ; ద్యుభూమ్యోః= 
స్వర్ణ భూలోకాలకు; ఐక్యం= ఏకత్వాన్ని భిందన్‌= భేదించుతున్న (ఎడబాటు 
కలిగిస్తూ; అవధిఃఇవ= హద్దులాగవుండి; లోకప్రబోధం= (ప్రపంచానికి 
మేలుకొలుపును చేస్తున్న (అధ్వాహార్యం); విధాతాఇవ= (బ్రహ్మలాంటివాడైన; 
భామ +అధిపస్య= కాంతినిధియిన సూర్యుని యొక్క వాహానాం= గుర్రముల 
యొక్క; వినేతా= నాయకుడు (చోదకుడైన అనూరుడు; వః= మీయొక్క; 
విపత్‌+నామ= ఆపదలనే వాటిని; వ్యపనయతు= తొలగించుగాక! 


తా: అనూరుడు రాత్రి అనే లతకు గండ్రగొడ్డలి. చీకటి అడవికి దావాగ్ని 

ఉదయదిక్కున గ్రహములనెడి కలువ లందుకొనుటకు సాచిన చేయి. ఇలా 

గగనాలను వేరుచేసే సరిహద్దు. సుప్తలోకానికి జాగ్భతిని కలిగించే విధాత. 

అటువంటి అనూరుడు మీ ఆపదలను తొలగించుగాక! 

అలం : (= రూపకాలు. 

* శ్రీనాథుని అనువాదం చూడవచ్చు (కాశీ. 1-121) 

స్ట. పౌరస్యస్తోయదరోః పవనఇవ పత త్సావకస్యేవ ధూమో 
విశ్వస్యేవాదిసర్గః ప్రణవ ఇవ పరం పావనో వేదరాశేః, 


అనూరువర్ణనమ్‌ 71 


సంధ్యానృత్యోత్సవేచ్చో రివ మదనరిపోర్నందినాందీ నినాదః 
సౌరస్యాగ్రే సుఖం వో వితరతు వినతానందనః స్యందనస్య॥ 55 


(ప్రతి: తోీయద+బుతోః= వర్షర్తువునకు; పౌరస్త్య= ముందుగా కనిపించు; 
పవనఃఇవ= గాలివంటివాడు (వర్ష్నాగమనాన్ని గాలి సూచించేవిధంగా 
అనూరుడు సూర్యోదయాన్ని సూచిస్తాడు); పతత్‌+పావనస్య= యజ్ఞమందు 
ప్రవిష్టమగు అగ్నికి (ముందు కనిపించు); ధూమఃఇవ= పొగవంటివాడు 
(అరణి అగ్నిని మధథించునప్పుడు పొగ అగ్నిని సూచిస్తుంది అట్లే 
సూర్యోదయానికి ధూమంలా తాను ముందు కనిపించి దర్శపౌర్ణమాసాదుల 
చేత యజమానిని అంటే యజ్ఞం చేసేవానిని (ప్రవర్తింపజేస్తాడని ఆంతర్యం); 
విశ్వస్య= ప్రపంచానికి; ఆదిసర్గఃఇవ= తొలి సృష్టివంటివాడు (ప్రపంచానికి 
పాంచభౌతికస్ళష్టి ఎలాగో సూర్యోదయానికి అనూరుడు అలాగ); వేదరాశేః 
= వేద చతుష్టయానికి (కొందరి మతంలో వేదత్రయి); పరంపావనః= మిక్కిలి 
పవిత్రమైన; ప్రణవఃఇవ= ఓంకారంవంటివాడు (వేదమండత్రాలు ఓంకారంతో 
(ప్రారంభమైనట్లే సూర్యోదయం అనూరునితో అవుతుంది); సంధ్యా+న్భృత్య+ 
छी +अक = సంధ్యకాగానే నాట్యమందు ఉత్సాహంగల; మదనరిపోః 
= శివునికి; నందినాందీనినాదఃఇవ= నాందీవాక్యం పలుకు నందీశ్వరుని 
మృదంగనాదం లాంటివాడున్ను అయిన (సాయం[(త్రం కాగానే 
తాండవశీలియైన శివుడు నందీశ్వరుని నాందితో ఉపక్రమిస్తాడు); సౌరస్య= 
సూర్యునియొక్క స్యందనస్య= రథముయొక్క; (= ముందుకూర్చున్న్య 
వినతానందనః= వినతాదేవి కుమారుడైన అనూరుడు (వినతాదేవికి 
ఆనందాన్నిచ్చే అనూరుడు; వః= మీకు; సుఖం= ఆనందాన్ని వితరతు= 
కలిగించుగాక! 

తా: అనూరుడు వర్షాగమనాన్ని సూచించే వాయువు అగ్నిని సూచించే 
ధూమము. లోకానికి తొలి సృష్టి. (జలం) వేదాలకు ఓంకారం. శివుని 
నాట్యానికి నందీనాదం. అటువంటి అనూరుడు మీకు సంతోషాన్నిచ్చుగాక! 


72 సూర్యశతకమ్‌ 
అలం : ఉపమా, छट. 


స్ట. పర్యాప్తం తప్తచామీకరకటకతటే శ్లిష్టశీతేతరాంశా 
వాసీదత్స్యందనాశ్వానుకృతిమరకతే పద్మరాగాయమాణః, 
యస్పోత్మ్నాం విభూషాం కురుతఇవ కులక్ష్మాభృదీశస్య మేరో 
రేనాంస్యహ్నాయదూరం గమయతుసగురుఃకాద్రవేయద్విషోవః 56 
ప్రతి : ఆసీదత్‌= దూకుతున్న స్యందన= రథానికి పూన్చిన; అశ్వ+అనుకృ్ళతి= 
గుర్రాల ప్రతిబింబము అనెడి; మరకతే= మరకతముగల (ఆకుపచ్చని 
రత్నవిశేషం); శ్లిష్ట= కూడుకొనిన; శీత+ఇతర+అంశౌ= ఉష్టకిరణుడైన 
సూర్యునితో నిండిన; తప్తచామీకరకటకత టే = కాల్ఫిన బంగారపు వన్నెగల 
చరియల పదేశమునందు; పర్యాప్తం= అధికంగా (మిక్కిలి); 
పద్మరాగాయమాణః = పద్మరాగ మణిలా భాసిస్తూ (గుర్రాలు, మరకతాలు, 
సూర్యకిరణాలు సోకిన మేరు పర్వతచరియలు బంగారం, అనూరుడు 
పద్మరాగమణి అని తాత్సర్యం); యః= ఎవరైతే; = భృత్‌+ఈశస్య= 
కులపర్వతాల కధిపతియైన; మేరోః= మేరు పర్వతానికి; ९९८२७ = 
అతిశయమైన; విభూషాం= ఆభరణత్వాన్ని (అలంకారత్వాన్ని; కురుతః 
ఇవ= చేయుచున్న వానివలెవున్నాడో; కాద్రవేయద్విషః= నాగులకు 
విరోధియెన గరుత్మంతునికంటె; గురుః= పెద్దవాడైన; సః= ఆ అనూరుడు; 
వః= మీయొక్క; ఏనాంసి= పాపాలను; అహ్నాయ= శీఘ్రంగా; దూరం 
గమయతు= దూరంగా తొలగించుగాక! 
తా: రథానికి పూన్చిన ఆకుపచ్చని గుర్రాలనెడి మరకతాలందు, సూర్యకిరణ 
సంతప్త సువర్ణ సానువులందు తన ఎర్రదనంచేత పద్మరాగమణిలా భాసిస్తూ 
మేరుపర్వతానికి ఆభరణాయమానమైన గరుడభ్రాత అనూరుడు మీ పాపాలు 
పోగొట్టుగాక! 


అలం : ఉత్ప్రేక్ష 


అనూరువర్ణనమ్‌ 73 


స్ట. నీత్వాశ్వాన్‌ త్సప్తకక్షా ఇవ నియమవశం వేత్రకల్పప్రతోద 
స్తూరం ధ్వాంతస్యరాశా వితరజన ఇవోత్సారితే దూరభాజి, 
పూర్వం ప్రష్ణ్టోరథస్య క్షితిభ్భదధిపతీ నరయం (స్తాయతాద్వ 
స్రైలోక్యాస్థానదానోద్యతదివసపతేః ప్రాక్రతీహారపాలః, 57 
అవ : అనూరుడు రాజుకు ముందు నడిచే (ప్రతీహారిలా చెప్పబడుతున్నాడు. 


ప్రతి : వేత్రకల్ప= దండముతో సమానమైన (ప్రతీహారి చేతిలోని పెద్దకర్ర); 
ప్రతోదః= గుర్రాలనుతోలు బెత్తముకలిగి; సప్త ఆశ్వాన్‌= ఏడుగుర్రాలను; 
సప్తకక్ష్యాఃఇవ= ఏడుపహరాలవలైె; నియమవశం= నియమబద్ధంగా; నీత్రా= 
నడిపించి (పొంది, దాటించి); ధ్వాంతస్యరాశౌ = చీకటి సమూహము; 
ఇతరజనఃఇవ= అంతఃపురేతర వ్యక్తులువలె; దూరభాజి= దూరముగా 
వుండునట్లుగా; తూర్భం= వేగంగా; ఉత్సారితే= తొలగింవబడగా 
(అడ్గుతొలగునట్లుచేసి); క్షితిభ్ళ్భత్‌+అధిపతీన్‌= మేరుపర్వతాది సప్తకుల 
పర్వతాలను (ప్రభువులను); దర్భయన్‌= చూపిస్తూ; త్రైలోక్య+ఆస్థానధాన= 
ముల్లోకాలనే సభా ప్రవేశమొనర్భుటకు; ఉద్యతః= ఉద్యుక్తుడైన; దివసపతేః= 
సూర్యుని యొక్క రథస్యపూర్వం= రథముయొక్క ముందు; ప్రష్ట= ఆసీనుడైన 
(అగ్రగామి); ప్రాక్రతీహారపాలః= మహా ప్రతీహారియెన; అనూరుడు; వః= 
మిమ్మల్షి, త్రాయతాం= కాపాడుగాక! 


తా: ఏవిధంగా ఒక రాజు సభామంటపాన్ని (ప్రవేశించబోయే ముందు 
వేత్రధారిథైంన ప్రతీహారిముందు నడుస్తూ ముందరి ద్వారాలను 
అధిగమింపజేస్తూ, ఎదురుగా జనాల్ని అడ్డుతొలగమని హెచ్చరికలు చేస్తూ 
సభాప్రవేశం చేయిస్తాడో, అలాగే అనూరుడు గుర్రాలుతోలే బెత్తాన్ని చేతబూని 
అశ్వాలనే ఏడుకక్ష్యలనుదాటిస్తూ చీకటిని తొలగించుకుంటూ సప్తకుల 
పర్వతదర్శనం చేయిస్తూ సూర్యుడనే రాజుని త్రైలోక్య సభామంటప (ప్రవేశం 
చేయిస్తున్నాడు. అటువంటి అనూరుడు మిమ్మల్ని కాపాడుగాక! 


74 సూర్యశతకమ్‌ 


అలం : ఉపమా, శ్లేషలు. 


(8. పాశానాశా న్రపాలా దరుణ! వరుణతో మాగ్రహీః ప్రగ్రహార్థం 
తృష్టాం కృష్ణస్య చక్రే జహిహి నహి రథో యాతి మే నైకచక్రః, 
యోక్తుం యుగ్యంకిముచైశృవసమభిలషస్యష్టమం వృత్రశత్రో 
స్యక్తాన్యాపేక్షవి శ్వోపకృతిరితి రవిశ్శాస్రి యం 8० २5७०८९६१ 58 

అవ : ఎటువంటి సహాయం ఇతరులను అడగవద్దని అనూరుణ్ణి సూర్యుడు 
హెచ్చరిస్తున్నాడు. 
ప్రతి : అరుణ!= ఓ అనూరుడా!; ప్రగ్రహార్థం= పగ్గాలకోసం; ఆశాన్తపాలాత్‌= 
పశ్చిమ దిక్సాలకుడైన; వరుణతః= వరుణదేవుని (నుండి) వలన; పాశాన్‌'= 
తాళ్ళను; మా(గహీః= స్వికరించవద్దు;, ఏకచక్రః= (రథానికి) ఒక్క చక్రమేవున్న్య 
మే= నాయొక్క; రథః= రథము; నయాతి= నడవడంలేదు అనునది; నమి= 
లేదుకదా! (అంటే నడుస్తుందికదా) అందువలన; కృష్ణస్యచకే = కృష్ణుని 
చక్రమైన సుదర్శనమందు; न्यू = ఆశను జహిహి= మానుకో!; యుగ్యం= 
పూన్చడానికి ९८७९०0९; వృత్రశత్రోః = వృత్రాసురుని విరోధియైన 
ఇంద్రునియొక్క; (= = भुस (పెద్దచెవులుగల) గుర్రాన్ని; 
అష్టమం= ఎనిమిదవదాన్నిగా; యోక్తుం= పూన్చడానికి; అభిలషసికిం= 
కోరుతున్నావా ण ఏమి? (కోరవద్దు); ఇతి= అని ఈ విధంగా; త్యక్త= 
విడిచిపెట్టబడిన; అన్య+అపేక్ష= ఇతర సహాయం గల్లి; విశ్వ+-ఉపకృ్ళతిః= 
లోకోపకారం కలిగిన (అసహాయశూరుడై లోకోపకారం చేస్తున్న); రవిః= 
సూర్యుడు; యం= ఎవరినైతే; ठम) = ఆదేశిస్తున్నాడో; సః= ఆ అనూరుడు; 
వః అవతాత్‌= మిమ్మల్ని రక్షించుగాక! 

తా : పగ్గాలకొరకు వరుణున్ని అడగవద్దు. రథానికి వున్నది ఒక చక్రమేకదా 

నడవడం కష్టం అనే వుద్దేశంతో కృష్ణుణ్ణి సుదర్శనం అడగవద్దు. ఎందుకంటే 

నా రథం నడుస్తున్నది కదా! ఎనిమిదవ గుర్రంగా వణికిస్తుందని ఇంధద్రుడి 


అనూరువర్ణనమ్‌ 75 


గుర్రాన్ని అడగవద్దు అని ఈ విధంగా నిరపేక్షంగా లోకోపకారం చేస్తున్న 
సూర్యుడు ఎవరినైతే ఆదేశిస్తున్నాడో ఆ అనూరుడు మిమ్మల్ని కాపాడుగాక. 


వివ: *ఈ శోకం చౌఖంబా, నిర్ణయసాగర్‌ ముద్రణల్లో ర59వదిగా వున్నది. 


1. వరుణుని ప్రధాన ఆయుధం పాశం. “వరుణస్యపాశాత్‌” (బుగ్వే 10- 
85-24) వరుణుడు ఈ దండాన్ని పాపులమీద (ప్రయోగిస్తాడట. “వరుణేన 
యథా పాశైర్బద్ధ ఏవాభిదృ్భశ్యతే” (మనుస్ఫృతి 9-307) 
స్ట. వట్రిజ్ఞాతం వికాసీక్షణకమలవనం భాసి నాభాసి వహ్నే! 
తాతంనత్వాశ్వపార్య్వా న్న యయమ మహిషంరాక్షసాః వీక్షితాస్థ్ర, 
సప్తీన్‌ సించ ప్రచేతః పవన! భజ జపం విత్తవేదితస్త్వం 
వందే శర్వేతి జల్ప[న్సతిదిశమధిపాన్సాతు పూష్టోగ్రణీర్వః. 59 


అవ : అనూరుడు అష్టదిక్సాలకులను పలువిధాల పరామర్శిస్తున్నాడు. 


ప్రతి : హేవట్రిన్‌= ఓ ఇంద్రా!; ఈక్షణకమలవనం= నీ చూపులనెడి 
పద్మసమూహము; వికాసి= మేల్మొన్నది; వహ్నే= ఓ అగ్నీ!; ఆభాసి= నీవు ఏ 
విధంగా ప్రకాశిస్తావో (సహజకాంతితో); నభాసి= ఆ విధంగా ఇపుడు 
(ప్రకాశించడంలేదా!; యమ!= ఓ యముడా!; తాతంనత్వా= నీ తం(డ్రియగు 
సూర్యుడికి నమస్మరించి; మహిషం= నీ వాహనాన్ని అశ్వపార్య్వాత్‌ నయ= 
గుర్రాలకు దూరంగా తీసుకుపో; (లేకపోతే వాటి సహజవైరంవల్ల బెదరవచ్చు); 
రాక్షసాః= ఓ రాక్షనులారా!; వీక్టితాఃన్థః= మీరు నా (कर्य 
చూడబడ్డారులే! (భరోసా లేక ఓదార్పు); (ప్రచేతః= ఓ వరుణదేవా! :3&5 = 
నా గుర్రాలను; సించ= తడుపుము (సేదతీర్చు); పవన= ఓ ` 
జపం= వేగాన్ని భజ= పొందుము (నీకంటే నా గుర్రాలే వేగంగా 
పోతున్నాయి); విత్తపా= ఓ కుబేరా! (ధనాధిపతి); త్వం= నీవు; అవేదితః= 
నా స్వామికి నివేదింపబడ్డావులే!; శర్వ= ఓ ఈశాన! (ఈశ్వరా); వందే= 
నమస్మరిస్తున్నాను”; ఇతి= అని; ప్రతిదిశమధిపాన్‌= సకల దిక్పాలకులను; 


76 సూర్యశతకమ్‌ 


జల్పన్‌= పల్యరిస్తున్న; పూష్టః అ(గణీః= సూర్యునికి ముందున్న అనూరుడు; 
వఃపాతు= మిమ్మల్ని కాపాడుగాక! 

తా: ఓ ఇంద్రా! నీ చూపులనే కమలాలు వికసించాయి అగ్ని! న కాంతి 
తగ్గిందా ఏమి? యమా! నీ మహిషాన్ని పక్కకుతప్పించు. రాక్షసులారా! 
మిమ్మల్ని నా ప్రభువు చూశాడులే (దేవతలంటే తక్కువ జాతియెనా 
దిక్సాలకత్వ నియామకంచేత ఆ గౌరవం ఇవ్వబడింది) వరుణా! నా 
గుర్రాలను కడుగు. వాయూ! వేగాన్ని పుంజుకో. కుబేరా! నాస్వామి 
గమనించాడులే. శివా! నమస్మారం అని అష్టదిక్సాలకులను కుశల ప్రశ్నలు 
వేస్తున్న అనూరుడు మిమ్మల్ని కాపాడుగాక! 


వివ: 1. “గోవ్యామః, గజసింహ, మశ్వమహిషం, శ్వైణంచ, బభ్రూరగే” 
అని ఆ యా జంతువులకు సహజవైరం ప్రసిద్ధం. (ముహూర్తచింతామణి) 


2. “ఆదిత్యం చ శివంవిద్యాచ్చివమాదిత్యరూపిణం । ఉభయోరన్తరంనాస్తి 
ఆదిత్యస్య శివస్యచ 1” అని శ్రుతివచనం. అందుకే శివునకు అరుణాంజలి. 
సనో మూర్భాచ్చిన్నవాంఛ (శ్రమవివశవపుర్నైవ నాప్యాస్యశోషీ 
పార్థః వధ్యేతరాణి క్రపయతు భవతాం భాస్వతో9_గ్రేసరస్సః 
యస్సంశ్రిత్య త్రిలోకీమటతి పటుతరైస్తప్యమానో మయూఖై 
రారాదారామరేభామివ హరితమణిశ్వామలా మశ్వపజ్మీమ్‌. 60 
అవ : నిరంతరయానంవల్ల కలిగిన అలసటను అనూరుడు ఎలా 
తీర్చుకుంటున్నాడో చెబుతున్నాడు. 


ప్రతి : మూర్భా= మోహముచేత; ఛిన్న= పోగొట్టబడిన; (అపనీతమైన) 
వాంఛః= కోరికగలవాడు; న= కాక; (శమవివశవపుః:= అలసటచేత 
స్వాధీనంతప్పిన శరీరముగలవాడు; న= కాక; ఆస్యశోషీ అపి= ముఖము 
వడబడినవాడును; న= కాక; యః= ఎవరైతే; పటుతరైః= బాగా 
తీళ్ళములయిన; మయూఖ 8 = నూర్యకిరణాలచేత; తవ్యమానః= 


అనూరువర్ణనమ్‌ 77 


తపింపజేయబడుతున్నవాడై; ఆరాత్‌= సమీపమందలి; ఆరామరేఖామివ= 
ఉపవనపంక్తివంటి (పచ్చదనంసామ్యం); మరిత మణి శ్యామలాం = 
పచ్చనిమణులవలె శ్యామలవర్ణంగల; అశ్వ పంక్తిం= గుర్రాలగుంపునుు; 
సంశ్రిత్య= ఆశ్రయించి; త్రిలోకీం= ముల్లోకాలను; అటతి= తిరుగుతున్నాడో; 
సః= ఆ; భాస్వతః= సూర్యునికి; అగగ్రేసరః= ముందుకూర్చున్న; పాంధః= 
భాటసారి అనెడి అనూరుడు; భవతాం= మీయొక్క; పథ్య+ఇతరాణి = 
అశుభాలను; 2०००९ = తొలగించుగాక! 


తా : నిరంతరమూ ముల్లోకాలు సంచరిస్తున్నా అనూరుడనే బాటసారి 
మోహంచేత నీరసపడలేదు. పడిపోలేదు. ముఖం ఎండిపోలేదు. అయినా 
అతిసన్నిహితంగావున్న కారణంచేత సూర్యకిరణ సంత పచ్చనిగుర్రాలనే 
ఉద్యానవనంచెంత సేదతీర్చుకుంటున్న అనూరుడు మీ అశుభాలను 
తొలగించుగాక! 


అలం : రూపకం 


వివ : నిరంతరం ప్రయాణంచేసే బాటసారి అలసటతో పచ్చినిచెట్ల కింద 
ఎలా సేదతీర్చుకుంటున్నాడో అలాగే అనూరుడుకూడా (ప్రయాణంలో 
ఏబాధలు లేకపోయినా సూర్యకిరణాలు బాగాదగ్గరగా వుండడం వల్ల కలిగిన 
వేడిని వేగంగా ప్రయాణిస్తూ గమ్యాన్ని త్వరగా అందించే పచ్చని గుర్రాలనే 
ఉద్యానవనం చెంత తొలగించుకుంటున్నాడని కవి అభిప్రాయం. 
(३. సీదనో న్రర్నిమజ్ఞజ్ఞడఖురముసలా స్పైకతే నాకనద్యాః 

స్మందంతః కందరాలీః కనకశిఖరిణో మేఖలాసు స్థలన్తః, 

దూరం దూర్వాస్థలోత్కా మరకతదృపది స్తాస్నవోయన్నయాతాః 

పూష్ణోం శ్వాః పూరయన్య స్తదవతు జవనైర్హుంకృతేనాగ్రగోనః 61 


అవ : జాతిసహజ కారణాలతో నడకమందగించిన గుర్రాలను అదిలిస్తున్న 
అనూరుని హుంకారాన్ని చెబుతున్నాడు. 


78 సూర్యశతకమ్‌ 


ప్రతి : నాకనద్యాః= స్వర్గనదియెన గంగానదియొక్క సైకతే= ఇసుకతిన్నెలో; 
అంతర్శ్నిమజ్ఞత్‌= లోపల చిక్కుకున్న కారణంగా; జడ= మందగించిన; ఖుర= 
7९2९6; ముసలాః= రోకళ్ళు గలిగి; పీదన్హః = బలహీనములయినవియూ; 
కందరాళీః= శిఖరాలను; స్మందంతః= ఎగిరి గంతులో దూకుతున్నవై; 
కనకశిఖరిణః మేఖలాసుః= మేరుపర్వత గుహలందుు; స్థలంతః= నునుపుచేత 
జారిపడుతున్నవియూ; దూరం= ఎక్కువగా; దూర్వాస్థల +ఉత్మాః= గరిక 
భూములందు ఆసక్తిగలవై; మరకతద్భషది= మరకత శిలాప్రదేశములందు; 
స్థాన్నవః= నిలబడినవై; యత్‌= ఏ (ప్రదేశమునుంచి; అశ్వాః= గుర్రాలు; న 
యతాః= కదలడంలేదో"; తత్‌= ఆ (ప్రదేశమునుండి; హుంకృతేన= 25०0 
అనే दर జవసైః= వేగాన్నిపొందిన; 28 = ఆ గుర్రాలచేత; పూరయస్‌= 
పూరించుచున్న (మిగిలిన ప్రాంతాలకు దూకిస్తున్న్ర; పూష్టః అగ్రగః= 
సూర్యునికి ముందుకూర్చున్న, అనూరుడు; వః అవతు= మిమ్మల్ని 
రక్షించుగాక! 


తా: సూర్యుని రథం ఆకాశమార్షంగుండా ప్రయాణించేటప్పుడు 
గంగానదియొక్క ఇసుకలో చిక్కుకున్న न కాలిగిట్టలతో అలసిపోయి, 
పర్వతశిఖరాలుదాతి, మేరుపర్వతంపైన జారిపడుతూ, మరకత శిలా ప్రదేశాల్లో 
పచ్చగడ్డి అని భ్రమించి నిలబడి ఏ ప్రదేశాలకైతే గుర్రాలు పోవడానికి 
వెనుకాడుతున్నాయో ఆ ప్రదేశాలకు తన హుంకారంచేత గుర్రాలను 
దూకిస్తున్న అనూరుడు మిమ్మల్ని కాపాడుగాక! 

వివ : ఎద్దులుగాని, గుర్రాలుగాని పక్కన పచ్చగడ్డి చూస్తే ఆగిపోవడం 
సహజం. ఇక్కడ మయూరుని లోకవృత్త పరిశీలనం స్పష్టం. 


ఇంతటితో 'బాలద్రభోతో కూడిన “అనూరువర్ణనం” ముగినీంది. 


రథవర్ణనమ్‌ 


స్ర. 1 శృరముఖురపుటా గ్రస్థితైః ప్రాతర ద్రా 
వాదీర్ణా గైరుదస్తో హరిభిరపగతాసంగనిశృబ్దచక్రః, 
ఉత్తానానూరుమూర్ధా వనతిహఠభవద్విప్రతీప ప్రణాషః 
ప్రాహ్లే శ్రేయో విధత్తాం సమితురవతర న్వోమవీధథీం ८&०० 762 


అవ : ఇకనుంచి పదకొండు శ్లోకాల్లో రథవర్ణనం చేస్తున్నాడు. రథం వేగంగా 
ప్రయాణిస్తున్నపుడు వెల్లికిలాపడ్డ అనూరుడు సూర్యుడికి వెనక్కి వంగి 
నమస్మరించేలా వుందని ప్రారంభిస్తున్నాడు. 


(ప్రతి : ప్రాతర్‌+అద్రౌ= ఉదయాద్రిమీద; పీన+ఉరః= బలసిన రొమ్ముచేత; 
డ్రేరిత= నెట్టబడిన (త్రోయబడిన); అ(భైః= మేఘాలుకలిగి; చరమపుట+ 
అగ్రస్థితైః== వెనుకకాలి గిట్టలతో కదలడానికి సిద్ధంగావున్న్య అదీర్ణాంగైః= 
సాచిన శరీరంగల; హరిభిః= గుర్రాల చేత; ఉదస్త= ఎగజిమ్మబడినదై (ఒక్క 
ఉదుటున లాగబడడం); అపగతాసంగః= ప్రతిబంధకంలేనిదై (అడ్డంకులు 
లేపోవడంవల్ల; నిశ్శబ్దచ[క్రః= శబ్దహీనమైన చక్రాలుగలదై; ఉత్తాన= 
వెల్లకిలాపడిన; అనూరు= అరుణునియొక్క; మూర్భా+అవనతి= శిరసు 
వంగడం వలన; హఠభవత్‌= ఆకస్మికంగా కలుగుతున్న; విప్రతీపః= 
విపరీతమైన; ప్రణామః= నమస్మారం కలదియెన; ప్రాహ్లై= ప్రాతకాలన; 
వ్యోమవీథీం= ఆకాశమార్గమున; అవతరన్‌= అవతరిస్తున్న, సవితుః= 
సూర్యునియొక్క, రథః= రథము; వః= మీకు; (శ్రేయః= శ్రేయస్సును (శుభాన్ని; 
విధత్తాం= కలిగించుగాక! 


తా: మేరుపర్వతమందు వెనకకాలి గిట్టలతో కదలడానికి సిద్ధంగావుండి 
బలిసిన రొమ్ములచేత మబ్బులను పక్కకునెట్టి గుర్రాలు ఒక్క ఊపుతో రథాన్ని 
లాగినప్పటికీ అడ్డం ఏమీలేని కారణంగా చక్రం కదిలినప్పుడు మోత 
ఏమీరాలేదు. అయినా ఆ ఊపులో ముందు కూర్చున్న అసూరుడు వెల్లకిలా 


80 సూర్యశతకమ్‌ 


వెనక్కిపడ్డప్పుడు అది ఎలావుందంటే సూర్యునికి వెనక్కివంగి విపరీత 
ప్రణామం చేసినట్లుంది. అటువంటి వేగంతో ప్రారంభమైన సూర్యరథం 
మీకు శుభాన్ని చేకూర్చుగాక! 


విశే : ప్రారంభంలో ఇటువంటి భావమున్న శ్లోకం వుండడం జెచిత్యశోభితం. 
లోకంలో ఏదైనా వాహనం బయలుదేరేముందు ఒక ఊపురావడం (నేతి 
కార్లు, రైళ్ళకుకూడ తప్పడంలేదుకదా) ఆ ఊపులో ముందుకూర్చున్న వ్యక్తి 
కదలడం సహజం. మయూరుని కల్పనా పటిమకు, లోకవృత్తపరిశీలనానికి 
ఇది మంచి ఉదాహరణ కాగలదు. 


వివ : * శ్రీనాథుని అనువాదం వుంది (కాశీ. 1-126). 

(ప్ర. ధ్వాంతౌమధ్వంసదీక్షానిధి గురువహతా |ప్రాక్సహగస్రం కరాణా 
మర్యమ్హా యో గరీయః పదమతులముపానీయతా ధ్యాసనేన, 
స(శ్రాంతానాం నితాఠతం భరమిన మరుతామక్షమాణాం విసోఢుం 
స్మృంధాత్సుంధం ప్రజన్వోవృజినవిహతయేభాస్వతస్స్యందనోల_స్తు** 63 

అవ : సప్తవాయువులు భుజాలు మార్చుకొని మోస్తున్న రథాన్ని 

చెబుతున్నాడు. 

ప్రతి : ప్రాక్‌= మొదటగా; యః= ఏదైతే; ధ్వాంత+ఓఘు= చీకటి 

సమూహముయొక్క; ధ్వంస= నాశనమనెడి; దీక్ష'= హనికయొక్క; విధి= 

బాధ్యతయందు; గురు= సమర్థములయిన (శక్తిగల); కరాణాం సహగ(స్రం= 
వేయికిరణాలను; వహతా= खण्ड); అర్యమ్లా= సూర్యుడు; అధ్యాసనేన= 
కూర్చోవడంచేత; అతులం= సాటిలేని; గరీయఃపదం= గౌరవస్థానాన్ని లేక 
అతిభారాన్ని, ఉపానీయత= పొందబడినదో(దై); నితాంతం= మిక్కిలి; 
శ్రాంతానాం= అలసట చెంది(న); భరం= బరువుని; విసోఢుం= (రథాన్ని) 
మోయడానికి; అక్షమాణాం ఇవ= ఓపికలేనివాటిలావున్న (శక్తిచాలని); 
మరుతాం= వాయువులయొక్క (ఈ వాయువులను దాటుకుంటూనే 


రథవర్ణనమ్‌ 81 


సూర్యభగవానుడు మేరుప్రదక్షిణం చేస్తుంటాడని ఆగమవిదులంటారుు); 
స్మృంధాత్‌స్మ్నంధం= భుజంనుంచి భుజం; వ్రజన్‌= పొందుతున్న (మారుతున్న; 
సః= ఆ; భాస్వతః= సూర్యునియొక్క స్యందనః= రథము; వః= మీయొక్క; 
వృజిన విహతయే= పాపనాశనముకోసం; అస్తు= అగుగాక! 

తా : చీకటిని పారద్రోలడం అనే గురుతరమైన దీక్షాభారంగల 
సూర్యభగవానుడి బరువుతో మరింత భారంపొందిన (గౌరవస్థానాన్ని పొందిన) 
రథాన్ని మోయలేకా అన్నట్లు వాయువులు ఒకదాని భుజం నుంచి మరొకటి 
మార్చుకుంటున్నాయి. ఆ విధంగా భుజాలు మార్చబడుతున్న రథము మీ 
పాపాలను పోగొట్టుగాక! 


అలం : ఉటత్సేక్ష 
వివ: * శ్రీనాథుని అనువాదం వుంది (కాశీ. 1-132). 


1. ఏ విధంగా ఒక బాలుడు (బ్రాహ్మణ) యౌవనంలో ప్రవేశించేటప్పుడు 
అతనికి యజ్ఞోపవీతసంస్మారరూప ప్రారంభకర్మ అవసరమో అదే విధంగా 
సూర్యకిరణాలకుగూడ దినారంభసమయంలో (ఇది యౌవనం లాంటిది); 
అంధకారధ్వంసమనే దీక్ష అవసరమైనదని కవి భావన. 
స్ట. యోక్రిభూతాగన్రథస్య (గ్రసితుమివ పురో దందశూకాన్షధానో 
ద్వేధావ్యస్తాం బువాహావలివి హితబ్బృహతృ్చక్షవిక్షేప శోభః, 
సావిత్రస్వ్యందనో9_సౌ నిరతిశయగతి ప్రీణితానూరురేనః 
క్షేపేయో యో గరుత్మానివ హరతుహరీచ్భావిధేయప్రచారః ॥ 64 


అవ : రధం గరుత్మంతునిలావుందని చెబుతున్నాడు. 


ప్రతి : పురః= ముందుగా; గ్రసితుమివ= మింగడానికో అన్నట్లు, యుగస్య= 
2००६७०8; యోకక్రీభూతాన్‌= పగ్గములుగావున్న దందశూకాన్‌= సర్పాలను; 
దధానః= ధరించినట్టిదీ (రథానికి కట్టిన పగ్గాలు పాములని ప్రసిద్ధి)"; ద్వేధా= 


82 సూర్యశతకమ్‌ 


రెండుపాయలుగా; వ్యస్త= చీల్చబడిన; అంబువాహావలి= మేఘపంక్తిచేత; 
విహిత= చేయబడిన; బృహత్‌= గొప్పది అగు; వక్ష= రెక్నలయొక్క; విక్షేప= 
విన్యాసపు; శోభః= శోభకల్ణినది (మబ్బుల పాయలెేరెక్ళ్కలుగా మారాయి; 
నిరతి శయగతి= అతిశయంలేని గమనంచేత; ప్రీణిత= తృప్తి పెట్టబడిన; 
అనూరుః= సారథి కల్గినట్టి (సోదరుడు); హరి +ఇచ్చావిధేయ= అశ్వాల 
మనసుకు అధీనమైన (మహావిష్ణువు బుద్ధికిలోబడిన); (ప్రచార= 05289250; 
కేపేయః= వేగవంతమైన; గరుత్మాన్‌ ఇవ= గరుత్మంతునిలాంటి; అసౌ= ఈ; 
సావిత్రః= సూర్యసంబంధమైన; స్యందనః= రథము; వః= మీయొక్క ఏనః= 
పాపాన్ని హరతు= హరించుగాక! 


తా: గరుత్మంతుడు పాములను మింగడాని కుద్యుక్తుడైనట్లే రథంకూడ 
కాడికి కట్టిన పగ్యాలరూవ ०९९ వున్న పాములను మింగడానికి 
నన్నద్ధమైనట్లున్నది. గరుత్మంతునికి రెక్కలున్నట్లై రథంకూడ తన వేగంచేత 
పాయలుగా చీలిన మబ్బులగుంపు అనే రెక్ళృలుకలిగి వుంది. గరుత్మంతుడు 
తన వేగంచేత సోదరుడైన అనూరుణ్జి తృప్తిపరచినట్లే రథం తన సారధథియిన 
అసూరుణ్ణి సంతోషపెట్టింది. గరుత్మంతుడు హరికిలోబడి (విష్ణువు) నడచినట్లే 
రథంకూడా హరులకు (గుర్రాలకు) లోబడి నడుస్తున్నది. ఈ విధంగా 
అపర గరుత్మంతుడిలావున్న రథం ‰ పాపాన్ని తొలగించుగాక! 


అలం : ఉపమ, (= శ్లేషలు. 
ఏవ 1, విష్ణుపురాణం ప్రకారం పాములు సూర్యుడి రథాన్ని లాగుతాయి. 
“వహంతి సన్నగాః ... ... ... లి 


(@. ఏకాహే వైవ దీర్థాం (త్రభు వనప దవీం లంఘయ = లఘిష్టః 
పృష్టే మేరోర్గరీయా న్గలితమణిదృష త్వింషి పింషజ్ళరాంసి, 
విశ్వస్యేవోపరిష్టా దపిచ పునరథస్తాదివాస్తాద్రిమూర్శి 
(బ్రధ్నృస్వావ్వాత్సఏవం దురధిగమపరిస్పందనః స్యందనో వః. 65 


రథవర్ణనమ్‌ 83 


అవ : రథంయొక్క శరీరచలనం అంతుబట్టదంటున్నాడు. 

ప్రతి : యః= ఏదైతే; ఏక+అహేనైవ= ఒక్క రోజులోనే (ఒక్కపూటలోనే 
అని వుద్దేశం); దీర్జాం= విశాలమైన; (తిభువనపదవీం= ముల్లోకాలనే 
మార్గాన్ని; లంఘయన్‌= దాటుతూ; లఘిష్టః= అల్పమైనద్యో; పృష్టే= 
వెనుకవైపు; మేరోః= మేరుపర్వతంయొక్క; దళిత= ముక్కలయిన; 
మణిదృషత్‌= మణిరాళ్ళచేత; త్వింషి= కాంతిమయమైన; శిరాంసి= 
శిఖరాలను; పింషన్‌= చూర్ణంచేస్తూ; గరీయాన్‌= గొప్పదో; విశ్వస్య= 
ప్రపంచంయొక్క; ఉపరిష్టాత్‌ అపి= పై భాగములో కన్పిస్తూకూడ; పునః= 
మరల అంతలోనే; అస్తాద్రిమూర్ధి= అస్తాచల శిఖరమందు; అధస్తాత్‌= 
క్రింది భాగానికి వచ్చిందో; 2:30 = ఈ విధంగా; దురధిగమ పరిస్పందనః= 
అంతుబట్టని (ప్రవృత్తిగల (28८5501९); సః= ఆ; (బ్రధ్నస్య= సూర్యునియిక్క; 
స్యందనః= రథము; వః= మిమ్మల్ని, అవ్యాత్‌= రక్షించుగాక! 


తా: రథము ఒక్క వగటిలోనే విశాలమైన (త్రిలోకమార్గాన్ని 
ప్రయాణిస్తున్నప్పటికీ తానుమాత్రం చిన్నది. మేరుపర్వత శిఖరం మీద 
రాళ్ళను చూర్ణంచేయడంలో మాత్రం పెద్దది. ఆకాశంపై భాగాన కన్చించిన 
రథం అంతలోనే అస్తాద్రికి చేరుకొని క్రిందగా ఉన్నట్లు కన్పిస్తుంది. ఈ 
విధంగా అగమ్యగోచరమైన ప్రవృత్తి (ప్రచారం, నడక) సూర్యరథం మిమ్మల్ని 
కాపాడుగాక! 


విశే: పరమాత్మస్వరూపం మాదిరిగానే రథంకూడ ఆ(శయ భేదాన్నిబట్టి 
రూపవైవిధ్యం కలిగి దురవగాహమైన తత్వంతో భాసిస్తున్నదని మయూరుడి 
ఉద్దేశం కావచ్చు. 
ప్ర. (+~ १, ధ్వజపటపవనాందోలితేందూని దూరం 
రాహౌ (గ్రాసాభిలాషాదనుసరతి పునర్దత్తచక్రవ్యథాని, 
శ్రాంతాశ్వశ్వాసహేలా ధుకవిబుధధునీ నిర్ధరాంభాంసి భద్రం 
దేయాసు ర్వో దవీయో దివి దివసపతేస్స్యందన ప్రస్థితాని; * 66 


84 సూర్యశతకమ్‌ 
అవ : తన (ప్రయాణంలో రథంచేస్తున్న ఘనకార్యాలను చెబుతున్నాడు. 


ప్రతి : ధూః= తనయొక్క (రథం) బరువుచేత; ధ్వస్త= ధ్వంసం చేయబడిన; 
అగ్రగ్రహాణి= కుజుడు మొ॥ గ్రహాలుకలిగినట్టీ, ధ్వజపట= కేతనంగా 
గలిగిన వస్రముయొక్క పవన= గాలిచేత; ఆందోళిత= ఆందోళపరచబడిన 
(కలవరం); ఇందూని= చంద్రుడు కలిగినట్టి; దూరం= మిక్కిలి; 
గాస+అభిలాషాత్‌= మింగాలన్న కోరికతో; రాహౌ= రాహువు (చీకటికి 
పర్యాయార్థంలో); అనుసరతి= అనుసరిస్తుండగా; పునః= మరల; దత్త= 
ఇవ్వబడిన; చ[క్రవ్యథాని= చ[క్రభయం కలిగినట్టి ` (రావువు 
వేంబడించేటప్పుడు చక్రంచేత భయపెట్టి); శ్రాంత= అలసిపోయిన; అశ్వ= 
గుర్రాలయిక్క; శ్వాస= నిట్టూర్చులయిక్క; హేలా= విలాసంచేత; ధుత= 
కంపితమైన; విబుధధునీ= ఆకాశగంగయొక్క; నిర్గర+అంభాంసి= సెలయేటి 
(ప్రవాహపు) నీరు కలిగినట్టి; దివి= గగనమందుు; దవీయః= మిక్కిలి 
దూరంగావున్న దివసపతేః= సూర్యునియొక్క; స్యందన (ప్రస్థికాని= 
రథంయొక్క నడవడులు; వః= మీకు; భద్రం= శుభాన్ని; దేయాసుః= 
ఇచ్చుగాక! 


తా: తనబరువుచేత ధ్వంసంచేయబడిన గ్రహాలుకలిగి, జెండాగా కట్టిన 
०3१००००७) వేగమైన గాలిచేత కంపించిపోయిన చంద్రుడు గలిగి, 
మింగాలన్న కోరికతో వెంబడిస్తున్న రాహువును చక్రంచేత భయపెట్ట్‌ గుర్రాల 
నిట్టూర్చులచేత కల్లోలపరచబడిన గంగాప్రవాహం కలిగి సాగిపోతున్న 
రథగమనాలు మీకు శుభాన్ని ప్రసాదించుగాక! 

వివ : * శ్రీనాథుని అనువాదం వుంది (కాశీ. 1-127). 

1. అమృతపాన సమయంలో విష్ణు సుదర్శనంచేత తలతెగిపోయిన రాహువు 
అందుకు కారణమైన సూర్యుణ్ణి మింగాలని వెంటబడుతుంటే రథం తన 
చక్రంచేత భయపెడుతున్నది. అంటే ఆ చక్రం విష్ణుచక్రంలా వుందని అందుకే 
రాహువు భయపడుతున్నాడని కవిభావన. 


రథవర్ణనమ్‌ 85 


(స్ట అక్షే రక్షాం నిబధ్య ప్రతిసరవలయె ర్యోజయంత్యో యుగా(గం 

(> 9 దత్తధూపాః ప్రహితసుమనసో గోచరే కూబరస్య, 

చర్సాం చకే దధత్యో మలయజరజసా సిద్ధవథ్వ స్రిసంధ్యం 

వందంతే యంద్యువమార్లే సనుదతుదురితాన్యంశుమత్సుందనోవః 67 
అవ : సిద్దాది దేవస్రీలచేత పూజింపబడుతున్న రథాన్ని వర్ణిస్తున్నాడు. 
ప్రతి : ©= ఇరుసునందు; రక్షాం= రక్షాబంధనాన్ని నిబధ్య= కట్టి, 
యుగాగ్రం= బండికాడిమానును; ప్రతిసరవలయైః= కంకణ విశేషాలచేత; 
యోజయంత్యః= అలంకరించినవారై; ధూఃస్తంభే= రథ అ(గభాగమందు; 
దత్తధూపాః= ధూపం వేసినవారై; కూబరస్య గోచరే= సారథికూర్చుండు 
(ప్రదేశమందు (తొట్టి) ప్రహితసుమనసః= పూలుజల్లినవారై; చ(క్రే= 
చక్రమందు; మలయజరజసా= చందనపు పొడితో (రసం అనికూడ; 
చర్చాం= పూతను; దధత్య= ఇచ్చినవారై; సిద్ధవధ్వః= సిద్ధజాతి స్త్రీలు; 
త్రీసంధ్య్వం= ముప్పూటలా; యం= దేని (కెనైతే; ద్యుమారే = ఆకాశమందు; 
వందంతే = నమస్మరిస్తున్నారో; సః= ఆ; అంశుమత్‌ స్యందనః= 
సూర్యరథము; వః= మీయొక్క; దురితాని= పాపాలను; నుదతు= 
తొలగించుగాక! 


తా: అక్షానికి రక్షాసూత్రంకట్టీ కాడికి కంకణాలుకట్టీ బండిపోలుకు పొగ పెట్టీ, 
తొట్టిలో పూలుజల్లి నిత్యం సిద్ధస్తీలు సేవలుచేస్తున్న సవితృస్యందనం మీ 
దురితాలను తొలగించుగాక! 

విశే : ఇందులో మయూరుని లోకజ్ఞత కొనియాడదగినది. ఏరువాక 
సాగినప్పుడుగాని బళ్ళమీద ఏదైనా జాతరకు లేక పుణ్యక్షేత్రాలకు 
పోయేటప్పుడుగాని, కొత్తగా కొన్న వాహనాలను (మోటారుబండ్లతో సహా) 
ప్రారంభించేటప్పుడుగాని స్త్రీలు ఎదురుగావచ్చి దిష్టితీసి పసుపు పూసి 
పూలుజల్లి కొబ్బరికాయకొట్టి పూజించడం భారతీయ సంప్రదాయం. 
అదేపద్ద్ధతి సూర్యరథానికి ఆపాదింపబడింది. 


86 సూర్యశతకమ్‌ 


(స. >^ స్వర్ణరేణుద్రుతఖురదళితా పార్వయోశృశ్వదశై 
రశ్రాంతభబ్రాంతచక్రక్రమనిభిలమిల న్నేమినిమ్నా భరేణ 
మేరోర్మూర్థన్యఘం వో విఘటయతు రవే రేతవీధీ రథస్య 
స్ప్వోష్మ్మోదక్తాంబురిక్త ప్రకటితపులినోద్దూసరా స్వర్థునీవ. 68 


అవ : రథంయొక్క మార్గం గంగానదిలావుందని చెబుతున్నాడు. 


ప్రతి : అశ్వైః= గుర్రాలచేత; శశ్వత్‌= మాటిమాటికి; పార్వయోః= 
రెండు ప్రకృల; ఉత్మీర్ణ= పైకి చిమ్మబడిన; స్వర్ణరేణు= బంగారుధూలిగలు; 
(८००९ = వాడియెన; ఖుర= గిట్టలచేత,; దలితా= చీల్చబడినట్టిదియూూ; భరేణ= 
బరువుచేత (ముందుబరువు; అ(శ్రాంత= అనవరతం(ఎల్లప్పుడు); (బభ్రాంత= 
తిరుగుటగల; చక్ర= చక్రంయొక్క (క్రమ= ఆక్రమణంచేతగల; 2&© = 
సమంగా; మిలత్‌= కూడుతున్న్య నేమి= అందుచేత (చక్రం అంచు); 
నిమ్నా= అవనతతమైనట్టిదియూ (బరువుతో బండివుంటే చక్రం అంచు 
నేలమీద గాడిని స్పష్టం చేస్తుంది); మేరోః= మేరుపర్వతంయొక్క; न्ध 
శిఖరంమీద; స్వ= తనయొక్క ఊష్ణ= వేడిచేత; ఉదక్త= ఆకర్షింపబడిన; 
అంబురిక్త= నీటి శూన్యతచేత (నీరు ఇంకడం); ప్రకటిత= స్పష్టమైన; పులిన= 
न ఉద్భ్దూసరా= పాండువర్ణం కలదియిన; స్వర్థునీవ= 
గంగానదిలాంటి; రవేః= సూర్యునియొక్క; రథస్య= రథముయిక్క; ఏకవీధీ= 
(ప్రధాన (ఒకే) మార్గం; వః= మీయొక్క; అఘం= పాపాల్ని విఘటయతు= 
పోగొట్టుగాక! 


తా : రెండుపకృలా గుర్రాలయొక్క బంగారు ధూళినిలేపగల గిట్టలచేత 
చీల్చబడినదీ; ఎప్పుడూ తిరుగుతన్న చక్రభారపుటంచుచేత కుంగినట్టిదీ, 
తన వేడిమిచేత ఇంకిపోయిన నీరుకలిగి స్పష్టము చేయబడిన 
ఇసుకరేణువులచేత పాండువర్ణము గలిగి గంగానదిలా వున్న సూర్యరథ 
ప్రధాన (ఏకైక) మార్గము మీ పాపాన్ని పోగొట్టుగాక! 


అలం : శ్లేష 


రథవర్ణనమ్‌ 87 


విశే : చివరి రెండు పాదాలు గంగానదికి కూడ అన్వయిస్తాయి. వేగంగా 
పరుగెత్తుతున్న గుర్రాల గిట్టలచేత లేచిన ధూళి గంగానదికి ఇరుపక్కల 
వుంటుంది. అలాగే రథధగమనజనిత ఉష్ట కారణంగా ఆవిరైపోయిన నీరుకలిగి 
ఇసుక బయటపడి పాండువర్ణంతో నది ప్రకాశిస్తుంది. ఈ రెండు విశేషణాలు 
రథమార్గానికి, నదికీ అన్వయించడం శ్రేషద్వా రా సాధ్యం. 


స్ట. నంతుం నాకాలయానా మనిశమువయతాం పద్ధతిః పజ్మిరేవ 
క్షోదో నక్షత్రరాశే రకృశరయమిళచ్చ క్రపిష్టస్య ధూలిః 
హేషా ప్రోదో హరీణాం సురశిఖరిదరీః పూరయన్నే మినాదో 
యస్యావ్యాత్తీప్రభానో స్పదివిభువి యథావ్యక్తచిహ్నోరథోవః 69 


అవ : అంతరిక్షంలో ప్రయాణిస్తున్న రథానికి భూలోకప్రయాణ తుల్యత 
ఆపాదింపబడుతున్నది. 


ప్రతి : అనిశం= ఎల్లప్పుడూ; నంతుం= నమస్మరించుటకు; ఉవయతాం= 
వస్తున్న, నాక+ఆలయానాం= స్వర్గవాసులైన దేవతల యొక్క; పంక్తిః ఏవ= 
వరుసయే; పద్ధతిః= మార్గము; అకృశరయ= అమితవేగముచేత; మిళత్‌= 
సంసక్తమైన (తగుల్మొన్న్ర; చక్రపిష్టస్య= చక్రపు అంచుకింద నలిగిన; 
నక్షత్రరాశేః= నక్షత సమూహముయొక్క; కోదః= చూర్ణము; ధూలీః= దుమ్ము; 
సురశిఖరి దరీః= మేరుపర్వత గుహలను; పూరయన్‌= పూరిస్తున్స; 
హరీణాం= సూర్యాశ్వాలయొక్క; హేషాపహ్రోదః= సకిలింపుధ్వని; నేమినాదః= 
చ(క్రపు అంచుచేస్తున్న శబ్దములు; యస్య= ఏ రథాని కైతే; దివి= 
స్వర్ణమందును; భువియథా= భూమ్మీదలాగ కలవో; వ్యక్తచిహ్నః= స్పష్టమైన 
పై లక్షణాలుగలు; సః= ఆ; భానోః= సూర్యునియొక్క; రథః= రథము; వః= 
మిమ్మల్ని, అవ్యాత్‌= రక్షించుగాక! 

తా: స్వరోక ప్రయాణంబేస్తున్న సూర్యరథానికి భూమ్మీద వెళ్తున్న రథానికి 
మాదిరిగా లక్షణాలు ఉన్నాయి. భూమిమీద రథానికున్న మార్గంలాంటిది 


88 సూర్యశతకమ్‌ 


సూర్యరథానికి నమస్కరిస్తున్న దేవతల పంక్తి. నేలమీద చక్రం కిందనలిగి 
లేచిన దుమ్ము అంతరిక్షంలో నక్షత్ర చూర్ణం భూమ్మీద చక్రధ్వని ఆకాశంలో 
సూర్యాశ్వాల సకిలింపు ధ్వని. అటువంటి సూర్యరథము మిమ్మల్ని 
కాపాడుగాక! 


అలం : ఉపమ. 


(స్ట. నిస్సృంధానాం విమానావళలీవితతదివారి దేవబృందారకాణాం 
బృందైరానందసాంద్రోద్యమమపి వహతాం విందతాం వందితుం నో 
మందాకిన్యామమందః పులినభ్ళతి మృదుర్మందరే మందిరాభే 
మందారై ర్మండితారం దధదరి దినకృత్స్యందనస్తాన్ముదేవః 70 


అవ : వేగంగా పోతున్న రథం దేవతల పూజలందుకోవడాన్ని చెబుతున్నాడు. 


ప్రతి : విమానావళి= పుష్పకాది విమానాలతో; వితత= నిండిన; దివాం= 
ఆకాశముగల్లి; నిఃిస్సందనాం= అలసటకల్లియు; సాందద్రోద్యమం= 
హర్నాతిరేకముతో; వహతాం= వరుగెత్తుతూ; విందతాం అపి= 
ఆసన్ఫులైనప్పటికీ; దేవబృందారకాణాం బృందైః= దేవముఖ్యుల యొక్క 
సమూహాలబచేత; వందితుం= నమస్మరించుటకు; న= వీలుకాలేదు; 
అయినప్పటి కీ; పులినభృతి= ఇసుకమయమైన; మందాకిన్యాం= 
గంగాతీరమందు; అమందః= శీ(ఘగమనం = మందిర+అభే= 
నగర సదృశమైన (మందిరానికి బెపచారికంగా నగర మనే అర్థం 
గ్రహించాలని త్రిభువనపాలవ్యాఖ్య); మందరే= మందర పర్వత ప్రాంతమందు; 
మృదంః= మందగమనంకల్లి; దేవబృందముచేత; 29०0८०2 8 = 
మందారపుష్పాలచేత; మండిత= అలంకరింపబడిన; అరం= చక్ర్రపు 
ఆకులుగలిగిన; అరి= చక్రాన్ని దధత్‌= ధరిస్తున్న్య దినకృత్‌స్యందనః= 
సూర్యునిరథము; న= మీయొక్క; ముదే= సంతోషంకోసం; స్తాత్‌= అగుగాక! 


తా: సూర్యుణ్ణి २६९७० చేయడానికివచ్చిన దేవతల విమానాలతో ఆకాశం 
నిండిపోయింది. ఎంత అలసటచెందినా ఉత్సాహంగా పరుగెత్తుతున్న 


రథవర్ణనమ్‌ 89 


దేవతలకు సమీపంలోనే రథం ఉన్నప్పటికి వేగాతిశయ కారణంగా 
నమస్మరించడానికి వీలులేకపోయింది. గంగా తీరంలోని ఇసుకలో సైతం 
వేగంగా నడిచిన రథం మంధర పర్వతప్రాంతంలో మందగించి మొత్తంమీద 
దేవబృందంచేత మందార పుప్పాలచేత పూజలందుకున్నది. అటువంటి 
రథం మీకు సంతోషాన్నిచ్చుగాక! 


అలం : అనుప్రాసం. (ంది వర్ణావృత్తి) 


వివ: సహజంగా లోకంలో బండిచక్రం ఇసుకలో ఇరుక్కుపోయి చదరమైన 
నగరవీథుల్లో వేగంగా దూకుతుంది. సూర్యరథ చక్రం అలాగాక ఇసుకతిన్నెలో 
వేగంగా నడిచి నగరసదృ్భృశమైన మందర పర్వతప్రాంతంలో మాత్రం 
మందగించింది. అందుకు కారణం పర్వతానికి వుండే మలుపులు, 
ఎత్తుపల్లాలు రథగమనాన్ని అడ్డగించడమే. అంటే సూర్యకాంతి ఇసుకతిన్నె 
సమతలంగా, స్పష్టంగా వుంటుంది కాబట్టి వేగంగా (ప్రసరించి నగరాల్లో 
మాదిరిగా సౌధాలలాంటి పర్వత గుహల్లో గుండా ఆలస్యంగా ప్రసరిస్తున్నదని 
చమత్యారం. 


స్ర. చక్రీ చక్రారపజ్మిం హరిరచన హరీన్‌ ధూర్జటిర్టూర్దజాంతా 

నక్షం నక్షత్రనాథోల_ రుణమపి వరుణః కూబరా(గ్రం కుబేరః, 

రంహస్సంఘస్సురాణాం జగదువకృతయే నిత్యయుక్తస్య యస్య 

సౌతి ప్రతిప్రసన్నో9_న్వహమహిమరుచేస్స్పో9_వతాత్స్యందనో వః. 71 
అవ : రథంలోని ఏ భాగాలను ఏ దేవతలు పూజిస్తున్నారో చెబుతున్నాడు. 
ప్రతి : జగత్‌+ఉపకృతయే= లోకోపకారార్థం; నిత్యయుక్తస్య్వ= ఎప్పుడూ 
తన పనిలో నిమగ్నమైన; యస్య= దేనియొక్క చక్రార పంక్తిం= చక్రపు 
ఆకులవరుసను; చక్రీ= విష్ణువు; హరీన్‌= గుర్రాలను; హరిః అపిచ= 
ఇంధ్రుడున్నూ (హరియినా హరులను పూజించాల్సిందే); ధూర్థ్వజ + 
అంతాన్‌= రథముయొక్క ముందుదిక్కును చూపు పతాకాగ్రాలను; ధూర్దటిః= 
శివుడున్నూ అక్షం= ఇరుసునుు నక్షత్రనాథః= చంద్రుడున్నూ; అరుణం= 


90 సూర్యశతకమ్‌ 


అనూరుని; వరుణఃఅపి= వరుణుడున్నూ కూబరం= బండినొగను (పోలు); 
కుబేరః= కుబేరుడున్నూ; రంహః= వేగాన్ని, సురాణాం సంఘః= దేవతా 
సమూహమూ; స్తాతి= స్తుతించుతున్నారో; అహిమరుచేః= వేడికిరణాలుగల 
సూర్యునియిక్క, ప్రీతిప్రసన్నః= (2225० సంతుష్టమైన; సః= ఆ రథము; 
వః= మిమ్మల్ని, అను+అహం= ఎల్లప్పుడు; అవతాత్‌= రక్షించుగాక! 
తా : లోకోపకారంకోసం నిరంతరయానం చేస్తున్న సూర్యరథంయొక్క 
చక్రపు ఆకులు విష్ణువుచేత, గుర్రాలు ఇంద్రునిచేత, పతాకా(గ్రము శివునిచేత, 
ఇరుసు చంద్రునిచేత, సారథియెన అనూరుడు వరుణునిచేత, బండినొగ 
కుబేరునిచేత పూజింపబడుతున్నాయి. అటువంటి సూర్య సంతుష్టమైన 
రథముమిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుగాక. 
విశే: ఈ శోకం మమ్మటుడి కావ్యప్రకాశలో ఇవ్వబడింది. (680వ శోకం) 
(1965 పూనా-పుట. 770) అందులో అనుప్రాసలోని ప్రసిద్ధి విరోధదోషాని 
కుదాహరణంగా వుంది. ఇక్కడ మయూరుడు తన (ప్రతిభచేత యముకాన్ని 
చక్కగా పోషించాడు. దేవతలు తమ పేర్హలోని సామ్వాలను (శాబ్దిక) బట్టి 
రథంలోని భాగాలను పూజించినట్లు చమత్మరింపబడింది. 
స్ర. నేత్రా హీనేన మూలే విహితపరికర స్పిద్ధస్సాధై ర్మరుద్భిః 
పాదోపాంతేస్తుతోల. లం బలిహరిరభసా కర్షణాద్బద్ధవేగః, 
(భ్రామ్య న్యోమాంబురాశా వశిశిరకిరణస్యందనస్సంతతం వో 
దిశ్యాల్లక్మీమతుల్యా మతులితమహిమేవావరో మందరాద్రిః. 72 
అవ : రథం మందరపర్వతం లాంటిదని చెబుతున్నాడు. 


ప్రతి : నేత్రాహీనేన= అంగవికలత్వంచేత అల్బుడైన నాయకునిచేత; 
(నేత్ర+అహి+ఇనేన= కవ్వపుతాడైన సర్పరాజుచేత అని మందరపక్షం); 
మూలే= ముందుభాగాన (అధథోభాగన); విహితపరి కరిః= ++ ९24०६20 
కల్లినదీ (కృత పరివేష్టనము కలిగినది); పాద+ఉపాంతే= చ[కక్రసమీపంలో 
(పర్యతసమీప భూమిచెంత); సిద్ధసాధ్యైః= సిద్ధ్దసాధ్య దేవవిశేషాలచేత 


రథవర్ణనమ్‌ 91 


(రెంటనూసమానం); మరుద్భిః= వాయువులచేత (దేవతలచేత); అలం= 
మిక్కిలి; స్తుతః= పొగడబడినదీ; బలిహరి= శక్తివంతాలయిన గుర్రాలయొక్క 
(బలి, ఇం[ద్రులయొక్చ్క; రభసాకర్షణాత్‌= ఉత్మంఠతోకూడి లాగడంవలన; 
బద్ధ= పొందిన; వేగః= వేగముకలదీ అయిన; వ్యోమ+అంబురాశౌ= 
= సము[ద్రమందు; (భ్రామ్యత్‌= తిరుగుతున్న అతులితమహిమా= 
అసమాన (ప్రభావంగల; అపరమందరాద్రిః= మరో మందర పర్వతంలాంటి; 
అశిశిరకిరణ= సూర్యునియొక్క స్వందనః= రథము; వః= మీకు; సంతతం= 
ఎల్లప్పుడూ; అతుల్యాం= సాటిలేని; श्चुत = సంపదను; దిశ్యాత్‌= ఇచ్చుగాక! 


తా: క్రీరసాగర మధనంలో మందరపర్వతాన్ని చిలకడానికి (త్రాడులా 
ఉపయోగించబడ్డ వాసుకిలా రథాన్ని తోలడానికి అనూరుడున్నాడు. 
పర్వతానికి చెంత నిలబడి దేవాదులు స్తోత్రం చేసినట్లే రథాన్నికూడ స్తోత్రం 
చేస్తున్నారు. బలిచక్రవర్తి, ఇం[ద్రులులాగడం చేత పర్వతంవేగం అందుకున్నట్లు 
బలవంతమైన గుర్రాలవల్ల రథం వేగం అందుకున్నది. ఈ విధంగా 
ఆకాశమనే సముద్రంలో మందరపర్వతంలా తిరుగుతున్న రథం మీకు 
సంపదలిచ్చుగాక! 


అలం : శ్లేష ఉపమ, రూపకాలు, 


విశే : ఇందులో శ్లేష విశేషంగా పోషింపబడింది. నేత్ర+అహీ నేన అన్నప్పుడు 
నేత్రశబ్దానికి కవ్వపుత్రాడని అర్థం. “నేతం మధిగుణే వ(స్తే తరుమూలే 
విలోచనే” అని విశ్వకోశం. మంథానం మందరం కృత్వా నేత్రం 
కృత్వాచవాసుకిం” అని పురాణవచనం. నేత్రభూతో అహీనః అని 
శాకపార్థివాది సమాసం కాని నేత్రంత తదహీనశ్చ అని కర్మధారయంగాని 
చెప్పుకోవచ్చు. నేత్ర+హీనేన; నేత్ర+అహీనేన అనుచోట సభంగాభంగ శ్లేష 
మరుత్‌, బలిహరి, పాద, శబ్బాల్లో అభంగశ్తేష, 


ఇంతటితో బాలప్రభోతో కూడిన “రభవర్థనం” ముగినింది. 


మండలవర్ణనమ్‌ 


స్త యజ్ఞాయో బీజమహ్నా మపహతతిమిరం చక్షుషా మంజనం య 
ద్వారం యన్ముక్తిభాజాం యదఖిలభువనజ్యోతిషామేకమోకః 
యద్యష్ట్యం బోనిధానం ధరణిరససుధాపానపా[త్రం మహద్య 
ద్దిశ్యాదీశస్య భాసాం తదవికలమలం మంగళం మండలం వః. 78 


అవ : ఇకనుంచి ఎనిమిది శ్లోకాల్లో మండలాన్ని వర్ణిస్తున్నాడు. సూర్య 
మండలముయొక్క అనేక రూపత్వాన్ని చెబుతున్నాడు. 


ప్రతి : యత్‌= ఏదైతే; అహ్నాం= దినములకు (పగళ్లకు); జ్యాయః= (ప్రశస్తమైన; 
బీజం= కారణమో; యత్‌= ఏది; చక్షుషాం= కళ్లకు; అపహతతిమిరం= 
అంధకారమనే దోషాన్ని పోగొట్టిన; అంజనం= కాటుకయో; యత్‌= ఏది; 
ముక్తిభాజాం= మోక్షాన్ని పొందు యోగులకు; ద్వారం= వాకిలియో; యత్‌= 
ఏది; భువనజ్యోతిషాం= ముల్లోకాల్లోని వెలుగులకు; ఏకం= ప్రధానమైన; 
రీకః= స్థానమో; యత్‌= ఏది; వృష్టి= వర్షకారణంగా; అంభోనిధానం= 
నీటికాధారమో; యత్‌= ఏది; ధరణి= భూమియందలి; రస= నీరు అనెడి; 
సుధా= అమృతానికి; మహత్‌= గొప్ప; పానపాత్రం= తాగెడి పాత్రికయో 
(వీటిని పీల్చడం); తత్‌= అటువంటి; భాసాం ఈశస్య= కాంతినిధియిన 
సూర్యునియిక్క; మండలం= మండలము (ప్రకాశించు వలయం); వః= 
మీకు; అవికలం= పరిపూర్ణమైన; మంగళం= శుభాన్ని అలం= మిక్కిలి; 
దిశ్యాత్‌= ఇచ్చుగాక! 


తా: ఏది పగటికి బీజమో, ఏది కంటికి కాటుకలా దోషహారియో, ఏది 
ముల్లోకాలకు వెలుగునిస్తుందో, ఏది నీటికి ఆధారమో, ఏది భూమియందలి 
నీరనే అమృతపానానికి చషకమో (०4०९००९ పాత్రమో) అటువంటి 
సూర్యమండలం మీకు శుభాన్నిచ్చుగాక! 


మండలవర్ణనమ్‌ 93 


గ్ర. వేలావర్ధిష్ణ సింధోః వయ ఇవ ఖమివార్గోద్గతా(గ్యగ్రహోడు 
స్తోకోద్భిన్నస్వచిహ్న ప్రసవమివమధోరాస్యమస్యన్ననాంసి, 
ప్రాతః పూష్ట్ణోం శుభాని ప్రశమయతు శిరశ్ళేఖరీభూతమ ద్రేః 
పౌరస్యస్యోద్గభస్తి స్తిమితతమతమఃఖండనంమండలం వః. 74 


అవ : సూర్యమండలం ఒక్కొక్క గుణాన్నిబట్టి ఒక్కొక్క విధంగా 
భాసిస్తుందంటున్నాడు. 


ప్రతి : వేలావర్ధ్థిమ్ణ= సమయాన్నిబట్టి పెరిగే స్వభావంగల (చెలియలికట్టను 
అధిగమించే); సింధోః పయః ఇవ= సముద్రపు నీరు వలె; అర్థ+ఉద్గత + 
అగ్ర(గ్రహ+ఉడు= కొద్దిగా మాత్రమే కస్ప్సించు (ప్రధాన గ్రహ, నక్షత్రాలుగలు; 
ఖంఇవ= ఆకాశంలాగ; స్తోక+ఉద్భిన్న= కొద్దిగా విప్పారిన (వెలువడిన; 
స్వ= తనయొక్క చిహ్న (ప్రసవం= లక్షణాల పుట్టుకగల్లి (కొద్దిగా వికసించిన 
తన లక్షణమైన పూలుకలిగి); మనాంసి= మనసులను; అస్యన్‌= హరించు; 
మరధోః ఆస్యమివ= మధుమాసారంభంలాగ వుండి; ఉద్దభస్తి = 
కిరణావిర్భావంచేత; స్తిమిత తమ= బాగా ఆగ్టమైన; తమఃఖండనం= 
చీకటి నాశంగల్లి; ప్రాతః= ప్రాతఃకాలములోో; పౌరస్యన్య+అద్రేః= 
మేరుపర్వతానికి లేక ఉదయాదికి; శిరః శేఖరీభూతం= శిరోభూషణ 
సద్భశమైన; పూష్టామండలం = సూర్యమండలము; వః= మీయొక్క అశుభాని= 
అ(ప్రియాలను; ప్రశకమయతు= ఉపశమింపజేయుగాక! 

తా: ఉదయకాలమందు గాఢమైన చీకటినిపోగొట్టి సమయం ప్రకారం 
ఒకపద్ధతిలో వృద్ధిని ప్రదర్శించే సముద్రజలం మాదిరిగాను, తూర్పు 
దికునందలి నక్షత్రాదులన్నింటిని కాంతిహీనంచేసే ఆకాశం మాదిరిగాను, 
తన అంతర్గుణంవల్ల కొద్దిగా మాత్రమే ఉదయించి అప్పుడే వికసిస్తున్న 
పూలతో మనసుహరించే మధుమాసారంభం మాదిరిగాను వుండి 
మేరుపర్వతానికి ఆభరణాయమానమైన సూర్యమండలం మీ అ(ప్రియాలను 
తగ్గించుగాక! 


94 సూర్యశతకమ్‌ 


అలం : శ్లేష ఉల్లేఖాలు, మరియు ఉపమ. 


(స్ట ప్రత్యుప్తస్తప్త హేమోజ్ఞ్వలరుచిరచలః పద్మరాగేణ యేన 
జ్యాయః కింజల్మపుంజం యదలికులశితేరంబరేందీవరస్య, 
కాలవ్యాళసచిహ్నం మహితతమమహో మూర్శిరత్నం మహద్య 
ద్దీప్తాంశోః (ప్రాతరవ్యా త్రదవికలజగన్మండనం మండలం వః 75 


అవ : సూర్యమండలంయొక్క బహురూపత్వం చెబుతున్నాడు. 


ప్రతి : యేన= ఏరవిమండలమనే; పద్మరాగేణ= పద్మరాగమణి 
కాంతిసమువాముచేత; తప్ప= కాల్చబడిన; హేమ+ఉజ్ఞ్వలరుచిః= 
బంగారములా (ప్రకాశించే కాంతిగల; అచలః= మేరుపర్వతం; ప్రత్యుప్తః= 
తాపబడినదో; యత్‌= ఏది; అలికులశితేః= తుమ్మెదల గుంపులా నల్లవైన; 
అంబర+ఇందీవరస్య= ఆకాశమనే నల్లకలువకు (యొక్క; జ్యాయః= 
శ్రేష్టమైన; కింజల్మపుంజం= పుప్పొడి ధూళియో; (పద్మరాగకేసరపంక్తి); యత్‌= 
ఏది; కాలవ్యాళస్య= కాలమనే నల్లత్రాచుయొక్క; చిహ్నం= గురుతైన 
మణియో; అలాగే, అహఃమూర్ధి= పగలు అనే తలమీది; మహితతమం= 
పూజింపబడిన; మహత్‌= గొప్పదైన; రత్నం= రత్నమో; తత్‌= ఆ; జగత్‌+ 
మండనం= లోకాభరణమైన; దీప్త+అంశోః= సూర్యునియొక్క; ప్రాతః= 
ఉదయకాలమందలి; మండలం= మండలము; వః= మిమ్మల్ని అవికలం= 
సంపూర్ణంగా; అవ్యాత్‌= కాపాడుగాక! 
తా: ఏ రవిమండలమనే పద్మరాగమణిచేత బంగారుకొండ తాపబడినదో, 
ఏది ఆకాశమనే కలువయొక్క పుప్పొడి రాశియో, ఏది కాలసర్చ్సానికి 
చిహ్నమైన శిరోరత్నమో; పగటితలమీది అనర్గరత్నమో అట్టి రవిమండలము 
మిమ్మల్ని రక్షించుగాక! 
స్ట. కస్రాతా తారకాణాం పతతి తనురవశ్యాయబిందుర్యధేందు 
ర్నిద్రాణా దృక్ష్ణురారే రురసి మురరిపోః కౌస్తుభో నోద్గభస్తిః, 


మండలవర్ణనమ్‌ 95 


వహ్నేః సాపహ్నమవైన ద్యుతిరుదయగతే యకత్రతన్మండలం వో 
మారాండియం పునీతా ద్దివిభువి చ తమాంసీవ ముష్టన్మహాంసి. 76 


అవ : సూర్యమండలం కన్సించగానే తేజన్సులన్నీ (లోకంలోని) 
బలహీనమైనట్లు చెబుతున్నాడు. 


(ప్రతి: యత్ర ఉదయగలే= ఏది ఉదయించగానే; తనుః= అల్బుడైన; ఇందుః 
= చం(ద్రుడు; అవశ్వాయబిందుః యథా= మంచు బిందువులాగ; పతతి= 
అద్భశ్యమవుతుండగా; తారకాణాం= నక్షత్రాలకు ఇక, త్రాతా= రక్షకుడు; 
క= ఎవడు?; స్మరారే8= మన్మథ విరోధియెన శివునియొక్కః దృక్‌= నేత్రము 
(చూపు; నిద్రాణా= కాంతిహీనమైనది (నిద్రపోతున్చది); మురరిపోః= 
విష్ణువుయొక్క కౌస్తుభః= కౌస్తుభమణి; న ఉద్దభస్తిః= కాంతిమంతముకాదు; 
వహ్నేః= అగ్నియొక్క; ద్యుతిః= కాంతి; సాపహ్నవాఏవ= అపలాపముతోనే 
కూడినట్టిది (మోసముతో ఉన్నదేకాని యథార్థంకాదు); దివిభువిచ= 
స్వర్గభూలోకాల్లోని; మహాంసి= తేజస్సులనుకూడ; తమాంసి ఇవ= 
చీకట్లలాగ; ముష్టన్‌= ధ్వంసంచేయు; తత్‌= ఆ; మార్హాండీయం మండలం= 
సూర్యమండలము; వః= మిమ్మల్ని పునీతాత్‌= పవిత్రము చేయుగాక! 
తా: సూర్యమండలం కనిపించగానే స్వర్గమర్యలోకాల్లోని తేజస్సులన్నీ 
కాంతి కోల్పోతున్నాయి. చంద్రుడు అస్తమించగానే నక్ష(తాల గతి 
చెప్పనక్కరలేదు. శివుని మూడవకన్ను నిద్రకుపక్రమించింది. అగ్నికాంతి 
యధథార్థంకాదు. హరికౌస్తుభం వెలవెలా పోతున్నది. అటువంటి 
సూర్యమండలం మిమ్మల్ని పవిత్రపరచుగాక. 


(६. యత్రాచ్యాం ప్రాక్చకాస్తి ప్రభవతిచయతః ప్రాచ్యసావుజ్జిహానా 
దిద్ధం మధ్యేయదహ్నో భవతి తతరుచా యేనచోత్సాద్యతే9_ హః, 
యత్సర్యాయేణ లోకా [న్చతవతి జగతాం యచ్చతద్యో 
విశ్వానుగ్రాహివిశ్వం సృజదపి చ రవేర్మండలం ముక్తయే స్తు. 77 


96 సూర్యశతకమ్‌ 


అవ : సూర్యమండలం ఆధేయమేగాదు ఆధారముకూడ అంటున్నాడు. 


ప్రతి : యత్‌= ఏమండలము; ప్రాక్‌= మొదట; ప్రాచ్యాం= తూర్చుదిశయందుు; 
చకాస్తి= ఉదయించునో; యత్‌ ఉజ్జిహానాత్‌= ఎది ఉదయించడంవలన; 
అసౌ= ఇది; ప్రాచీప్రభవతి= తూర్పు అని వ్యవహరింపబడుతున్నదో (తూర్పు 
వ్యవహారకారణం మండలం అని భావం); యత్‌= ఏది; అహ్నః= పగటియొక్క; 
మధ్ధ్యే= మధ్యలో; ఇద్దంభవతి= ప్రకాశించునో; యేనతతరుచా= 
దేనివిశాలమైన కాంతిచేత; అతః ఉత్సాద్యలతే చ= పగలుపుడుతున్నద్యో; యత్‌= 
ఎది; పర్యాయేణ = (క్రమంగా; లోకాన్‌= లోకాలను; (ప్రతపతి= మిక్కిలి 
తప్పింపజేస్తున్నదో (అవతి చ పాఠాంతరాన, రక్షించునో అని; యత్‌= 
ఏది; జగతాం= లోకాలకు; జీవితం= ప్రాణాధారమో”; యత్‌= ఏది; విశ్వం= 
ప్రపంచాన్ని సృజత్‌ అపి= సృష్టించినా; విశ్వ+అనుగ్రాహి= లోకాన్ని 
అనుగ్రహిస్తున్నద్యో; తత్‌= ఆ; రవేః మండలం= సూర్యమండలము; వః= 
మీయొక్క; ముక్తయే= మోక్షంకొరకు; అస్తు= అగుగాక! 


తా: ఏది र्ट) ఉదయించినా తూర్పు’ వ్యవహారానికి కారణమో, ఏది 
పగటిలో (ప్రకాశించినా పగటికిహేతువో, ఏది లోకాలను తపింపజేసినా 
(బాధ పెట్టడం) లోకానికి ప్రాణసదృశమో ఏదివిశ్వాన్ని సృష్టించి 
అనుగ్రహిస్తుందో ఆ సూర్యమండలం మీకు మోక్షాన్ని కలుగజేయుగాక! 
వివ : 1. “ఆదిత్యాజ్ఞాయతే వృష్టి రృష్టేరన్నం తతఃప్రజాః । 
ప్రజా సౌఖ్యాచ్చ దేవానాం పరాతృప్తిరితి” (శ్రుతిః ॥ 
(త్రిభువనపాల వ్యాభ్యాధారంగా) 


(९8. శుష్యంత్యూఢానుకారా మకరవసతయో మారవీణాం స్థలీనాం 
యేనోత్తప్తాస్సుటంతో ర్వుడితితిలతులాంయాంత్యగేం ద్రాయుగాంతే 
తచ్చండాంశోరకాండ త్రభువన దహనాశంకయా कण्डु 
సంహృత్యాలోకమాత్రం ప్రలఘు విదధత స్పాన్ముదే మండలంవః 78 


మండలవర్ణనమ్‌ 97 
అవ : సూర్యమండలానికిగల కారుణ్యబుద్ధిని ప్రదర్శిస్తున్నాడు. 


(ప్రతి : యుగాంతే= ప్రళయకాలమందు; యేక= ఏరవిమండలముచేత; 
ఉత్‌తపాః= కాల్చబడినవై; మకరవసతయః= మొసళ్ళకు నెలవులైన సరస్సులు 
(సాగరాలు); మారవీణాం స్థలీనాం = చౌటి (చపుటి) నేలలయొక్క లేక 
మరుభూములయొక్క; ఊఢ+అనుకారాః= సాద్భశ్యాన్ని పొందినవై; శుష్యంతి 
ఎండిపోతున్నాయో (ఇంకిపోయి ఎడారుల్లా కన్పించడం); అగ+ఇంద్రాః= 
కులపర్వతాలు; ర్వుట్‌+ఇతి= ర్వుట్‌ అను ధ్వనిచేస్తూ; స్ఫుటంతః= 
సలాలమాదిరిసేలుతూ; తిలతులాం= ను వ్వుల తో సామ్యాన్ని 
(అల్పత్వంసూచితం); యాంతి= పొందుతున్నాయో; అకాండే= అకాలమందు 
(ప్రళయం); త్రిభువన దహన+ఆశంకయా= ముల్లోకాలు కాలుతాయన్న 
భయంచేత; కృత్న్నం= పూర్తిగా; సంహృత్య= తన్ను తాను తగ్గించుకొని; 
ఆలోక మాత్రం= చూడడానికి మాత్రమే సరిపోయిన; ప్రలఘు= అల్పమైన; 
భామ= తేజస్సును; విదధతః= ప్రసరింపజేస్తున్న చండాంశోః= తీక్టకిరణుడైన 
సూర్యునియొక్క, తత్‌మండలం= ఆ మండలము; వః= మీయొక్క; ముదే= 
సంతోషంకోసం; స్తాత్‌= అగుగాక! 


తా: ప్రళయకాలమందు సూర్యకిరణ సంతప్తములయిన మహాసముద్రాలు 

మరుభూములుగా మారిపోతాయి సప్తకులపర్వతాలు నువ్వుల్లాగ చిటచిట 

పేలిపోతాయి. కాని ముల్లోకాలు దహింప బడకుండ ఉండేలాగున కంటితో 

చూడదగిన కాంతిమా[త్రమే కలిగి వుండి కారుణ్యబుద్దిగల సూర్యమండలం 

మీకు సంతోషాన్నిచ్చుగాక! 

స్ర._ ఉద్యద్వూద్యానవాప్యాం బహులతమతమః పంకపూరం విదార్య 
ప్రోద్భిన్నం పత్రపార్వ్వే ష్వవిరళమరుణచ్భాయయావిస్ఫురంత్యా, 
కల్యానాని క్రియాద్వః కమలమివ మహన్మండలం చండభానో 
రన్వీతం తృప్తిహేతో రసకృదలికులాకారిణా రాహుణా యత్‌. 79 


98 సూర్యశతకమ్‌ 


అవ : సూర్యమండలం కమలంలాగ వుందని చెబుతున్నాడు. 


ప్రతి : యత్‌= ఏదైతే; ద్యు= ఆకాశమనే; ఉద్యానవాప్యాం= తోటబావి 
యందలి; బహుళతమ= దట్టమైన; తమః= చీకటి అనెడి; వంకపూరం= 
బురదసమూహేోన్స్చ్కి విదార్య= చీల్చుకొని; ఉద్యన్‌= వెలువడుతున్నదో; 
అవిరళం= నిర్విరామంగా; విస్ఫురంత్యా= ప్రకాశిస్తున్న; అరుణచ్చాయయా= 
అనూరు కాంతిచేత (ఎరని); పత్రపార్ట్వేషు = కమలదళాల అంచులందు 
(గుర్రాలకు (250९); ప్రోద్భిన్నం= రంజితమైనదో (ఎర్రదనంకలిగినదో); 
అసక్ళత్‌= ఎడతెగని; అలికూల +ఆకారిణా= తుమ్మెదలగుంపు ఆకారంగలు; 
రాహుణా= రాహువుచేత; తృప్తిహేతోః= పానకారణంగా (మింగాలన్న 
కోరికతో); ७२९० = సేవింప (వెంబడించ)బడుతున్నద్యో; తత్‌= ఆ; కమలం 
ఇవ= కమలంలాంటి; చండభానోః= సూర్యునియొక్క మహత్‌ మండలం= 
గొప్పమండలము; వః= మీకు; కల్వాణాని= శుభాలను; (క్రియాత్‌= 
చేయుగాక! 


తా : రవిమండలం కమలంలాంటిది. కమలం నీటిలోబురద నుంచి పైకి 
వచ్చినట్లే మండలంకూడ ఆకాశపుష్కరిణిలోని చీకటి అడుసు నుండి 
వస్తున్నది. ఎ(రని రంగుచేత కమలం భాసించినటే అరుణ (అనూరు) 
కాంతిచేత మండలం శోభిస్తుంది. కమలంలోని మకరందానికి తుమ్మెదల 
గుంపు చేరినల్లే మండలగత సూర్యునికోసం రాహువనే (భ్రమరం చేరుతున్నది. 
ఇటువంటి మండలం మీకు శుభాన్ని చేయుగాక! 


అలం : శ్లేష, రూపకం, ఉపమ. 


వివ : అరుణచ్భాయ అనేది శ్రిష్టరూపకం అలాగే పత్రపార్స్వేషు అనేదికూడ. 
పత్రం అంటే గుర్రం, కమలదళం అని అర్థాలున్నాయి. కమలంతో 
మండలానికి అభేదం లేక (తాద్రూప్యం) శ్రేషద్వారాసాధింపబడింది. కనుక 
శ్రిష్టరూపకం అనవచ్చు. 


మండలవర్ణనమ్‌ 99 


(€. చక్షుర్ణక్షద్విషో యన్నతు దహతి పరం పూరయత్యేవ కామం 
నా స్తం జుష్టం మరుద్భిర్యదిహనియమినాం యానపాటత్రం భవాబ్లా 
యద్వీతశ్రాంతి శశ్వదృృమదపి జగతాం బ్రాంతిమట్రాంతిహంతి 
బ్రధ్నస్యావ్యాద్విరుద్ధక్రియమపి విహితాధాయి తన్మండలంవః 80 


అవ : సూర్యమండలంలోని అన్యోన్య వైరుధ్యగుణాలను ప్రదర్శిస్తున్నాడు. 


ప్రతి : యత్‌= ఏది; దక్షద్విషః= దక్షవిరోధియిన శివునియొక్క; చక్తుః= 
నేత్రమైనప్పటికీ, నతుదహతి= దహించడంలేదో; పరం= పైగా; కామమేవ= 
కామాన్ని (మన్యథుణ్ణి) (కోరికను); పూరయతి= పెంచుతున్నదో; యత్‌= 
ఏది; ఇహ= భూలోకంలో; మరుద్భిః= గాలులచేత (దేవతలచేత); న అంతం= 
వినాశాన్ని పొందక (తోయబడక); నియమినాం= యోగులకు; భవ +అబ్బా= 
సంసారసాగరమందు; జుష్టం= ప్రీతిపాత్రమైన; యానపాత్రం= తరింపజేసే 
(దాటించే) పడవలాంటిదో; యత్‌= ఏది; శశ్వత్‌= మాటిమాటికి; వీత శ్రాంతి= 
శ్రమలేక; (భ్రమత్‌అపి= తిరుగుతన్నప్పటికీ; జగతాం= లోకాలయొక్క; 
(భాంతిం= మిధ్యాజ్ఞానాన్ని' (न~), అ(భ్రాంతి= నిస్సంశయంగా; 
హరతి= తొలగిస్తున్నదో; తత్‌= అ; విరుద్ధక్రియమ్‌ అపి= విరోధస్వభావం 
కలిగీ; విహిత +అధాయి= మేలుచేకూర్చే; బధ్న న్యమండలం= 
సూర్యమండలం; వః= మిమ్మల్ని అవ్యాత్‌= కాపాడుగాక! 


తా: ఏది శివుని నేత్రమైన్నప్పదికి కామాన్ని చంపకపోగా పెంచుతున్నదో, 
యేది సంసారసాగరాన్ని దేనిచేత కదల్బబడని రీతిలో నిశ్చలంగా 
తరింపజేసేనావయో, యేది నిరంతరం [శ్రమిస్తున్నప్పటికీ అలసట ఎరగదో, 
యేది నిస్సంశయంగా లోకంలోని మిథ్యాజ్ఞానాన్ని తొలగిస్తుందో అట్టి విరుద్ధ 
ప్రవృత్తిగలిగి మేలుచేసే సూర్యమండలం మిమ్మల్ని కాపాడుగాక! 


అలం : విరోధం, వ్యతిరేకం (అక్రిప్తం) 


100 సూర్యశతకమ్‌ 


వివ : శివుడు కామాన్ని (మన్యధుణ్ణి) దహించగా సూర్యమండలం కామాన్ని 
(కోరికను) పెంచుతున్నది. యోగులకు సంసారసాగర తరణాన పడవలా 
పనిచేస్తూ గాలులచేత (మరుత్తులు) కదల్చబడక పోవడమేగాదు వాటిచేత 
(దేవతలచేత) ఆదరింపబడుతున్నది. అలసట లేక తాను తిరుగుతున్నా 
లోకాల తిరగడాన్ని (భ్రాంతిని, మిథ్యా జ్ఞానాన్ని) తొలగిస్తుంది. ఇది 
విరుద్ధప్రవృత్తి. శ్లేషద్వారా విరోధ పరిహారం. అంటే కామ శబ్దానికి మన్మథుడు 
అన్నప్పుడు ఉన్న విరోదాన్ని సూర్యమండల పక్షంలో “కోరికి అని 
చెప్పుకోవాలి. మరుత్‌ అనే శబ్దానికి గాలి, దేవత అనే రెండర్భాలు చెప్పుకుంటే 
వ్యతిరేకాలంకారం అవుతుంది. పడవ మరుత్తులచేత ఊగుతుంది. మండలం 
మరుత్తుల (దేవతలు) చేత పొగడబడుతుంది. కనుక శబ్దశక్తిమూలోత్లాపిత 
వ్యతిరేకం. అలాగే “భ్రాంతి” అన్నపుడు తాను తిరుగుతూ లోకాల తిరుగుడు 
తొలగించడం విరోధం. దానికి “మిథ్యాజ్ఞానం అని చెప్పుకుంటే పరిహారం. 


వివ: 1. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం । 
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే ॥ 
అని భగవద్గీత 


ఇంతటితో 'బాలప్రభొతో కూడిన “మండలవర్థనం” ముగినింది. 


రవివర్ణనమ్‌ 


(ప్ర. సిద్ధెస్సిద్ధాంతమిశ్రం శ్రితవిధి విబుథై శ్చారణి శ్చాటుగర్భం 
గీత్యా గంధర్వముఖ్యై ర్ముహురహివతిభి ర్యాతుదానైర్యతాత్మ, 
సార్థంసాధ్యైర్మునీందైరుదితతమమనో మోక్ష్తిభిః వక్షపాతాత్‌ 
ప్రాతః ప్రారభ్యమాణస్తుతి రవతు రవి ర్విశ్వవంద్యోదయో వః* 81 


అవ : ఇకనుంచి చివరిదాక అంటే ఇరవైశ్లోకాల్లో రవివర్ణన చేయబడుతుంది. 
प्त దేవగణాలచేత స్తోత్రం చేయబడుతున్న రవిని గూర్చి చెబుతున్నాడు. 
ప్రతి: >= సిద్దులనే దేవవిశేష సంఘంచేత; సిద్ధాంత మి(శ్రం= సిద్ధాంతోక్త 
విధులచేత మి(శ్రితమగునట్లుగా (బ్రహ్మ, సూర్య, సోమ, గురు, గర్ద, నారద, 
పరాశర, పులస్యవసిష్ట్థ జ్యోతిష సిద్దాంత గ్రంథాలు); విబుధైః= దేవతలచేత; 
శ్రితవిధి= వేదోక్తంగాను; చారణః= స్తోత్రాలుచేసే దేవగాయక బృందాలచేత; 
చాటుగర్భం = ప్రీతికరమైన వాక్యయుక్తముగాను (గుణోద్గార సారంగా; 
గంధర్వముఖైః= గంధర్వ (ప్రముఖులచేత; గీత్వా= పాటలరూపాన; అహి 
పతిభిః= నాగ్రేష్ణులచేత; ముహుః= మాటిమాటికి; యాతుధానైః= పిశాచాది 
రాక్షసజాతులచేత; యతాత్మ= సంయమనయుక్తంగాను; रेषु = సాధ్యులచే 
దేవవిశేషంచేత; సార్ధం = అర్థయుక్తంగాను (సార్థ్యం అనుపాఠాన 
పూజాద్రవ్యాదియుక్తంగా); మునీం[దో= ముని శ్రేష్ణులచేత,; ముదితతమమనః= 
మిక్మిలిసంతుష్టమైన హృదయాలతోను; మోక్షిభి= యోగులచేత; పక్షపాతాత్‌= 
ఆత్మభావము వలననూ; ఈ విధంగా; ప్రాతః= ఉదయకాలమున; 
ప్రారభ్యమాణ స్తుతిః:= ప్రారంభింపబడుతున్న స్తోత్రంకల్లి; విశ్వవంద్య+ 
ఉదయః= (ప్రపంచముచేత పూజింపదగినపుట్టుకగల,; రవిః= ఆ సూర్యుడు; 
వః అవతు= మిమ్మల్ని కాపాడుగాక! 


తా: ఉదయకాలమున సూర్యుణ్ణి పలువురు పలువిధాలుగా సోత్రం 
చేస్తున్నారు. సిద్దులు సిద్ధాంత మిగ్రితంగా, దేవతలు వేదసమ్మతంగా, 


102 సూర్యశతకమ్‌ 


చారణులు ప్రియవాక్య సహితంగా, గంధర్వులు సంగీత యుక్తంగా, 
నాగప్రముఖులు మాటిమాటికి, రాక్షసాదిగణాలు మనో నిగ్రహంతోనూ, 
సాధ్యులు అర్థయుక్తంగాను, మహర్షులు అత్యంత సంతోషంతోను, యోగులు 
ఆత్మభావంతోనూ స్తోత్రంచేస్తున్న ఆ రవి మిమ్మల్ని రక్షించుగాక! 


అలం : దీపకం 
విశే : ఇటువంటి వర్ణన భారతంలో కన్పిస్తుంది, 


“తవ దివ్యరథం యాంతమనుయాంతి వరార్థినః | 
సిద్దచారణ గంధర్వాః యక్షగుహ్యాక పన్నగాః 1 (8-3-40) 
వివ : * శ్రీనాథుని అనువాదం వుంది (కాశీ. 8-175). 
1. సాధ్యంతే ఆరాధ్యంతే ఇతిసాధ్యాః, లేక సాధ్యంసిద్ధిః యేషాం అస్తీతి 
సాధ్యాః అని వ్యుత్పత్తి (మనువు, మంత్రుడు, ప్రాణుడు, చేతయానుడు, 
వీర్యవంతుడు, విత్తి జయుడు, నయుడు, హంసుడు, నారాయణుడు, 
ప్రభువుడు) 
స్ట. భాసామాసన్న భావా దధికతరపటో శృక్రవాలస్య తాపాత్‌ 
ఛేదాదచ్చిన్న గచ్చ త్తురగఖురపుటన్యాసనిశృంకటంకైః, 
నిస్సంగస్యందనాగగ్రభ్రమణనికషణా छम) వస్తి ప్రకారం 
తప్తాంశు స్తత్సరీక్షా వర ఇవ పరితః పర్యటన్హాటకా[ద్రిమ్‌. 82 
అవ : రవి స్వర్ణ పరీక్షాధికారిగా చెప్పబడుతున్నాడు. 
ప్రతి : ఆసన్నభావాత్‌= మేరుపర్వతానికి బాగా సన్నిహితంగా వున్న 
కారణంగా; అధికతరపటోః= మిక్కిలి తీవ్రంగావున్న చక్రవాళస్య= 
సూర్యమండలంయొక్క భాసాం= కాంతులు తాపాత్‌= వేడిమివల్ల (మండల 
కిరణసంతప్తము మేరువు); అచ్చిన్న... టంకైక; అచ్చిన్న= అనవరతముు; 
గచ్చత్‌= చుట్టూ తిరుగుతున్న; తురగ= గుర్రాల; ఖురవుటన్యాస= 


రవివర్ణనమ్‌ 103 


గిట్టలతాకిడియనెడి;, నిశ్శంకటంకైః= రాళ్ళుకొట్టుసాధన విశేషములచేత; 
చేదాత్‌= ముక్ళలు కావడంవల్లనూూ; (మేరుపర్వత శిలలు గిట్టలుచేత 
ముకృలుకావడం); నిస్సంగ= ఎటువంటి (ప్రతిబంధకంలెేని; స్యందన+అగగ్ర= 
రథచక్రపు; భ్రమణ= తిరుగుటయనెడి; నికషణాత్‌= రాపిడివల్లనూ అనే 
(చక్రంతిరగడంవల్ల కలిగే రాపిడి); త్రిప్రకారం= మూడు విధాలయిన; 
తత్‌వ రీక్షావ రఃఇవ= దాన్ని (వేరువర్వతమనే బంగారాన్ని) 
పరీక్షించుటయందు ఆసక్తి కలిగిన వాడులాగ; హాటకాద్రిం= మేరుపర్వతాన్ని 
పరితః= అంతటా (చుట్టూరా); పర్యటన= తిరుగుతున్నట్టి; తప్తాంశుః= 
సూర్యుడు; వః= మిమ్మల్షి, పాతు= రక్షించుగాక! 


తా: మేరుపర్వతం బంగారం. బంగారం లోకంలో మూడు విధాలుగా 
పరీక్షకుగుంరౌతంంది. నిప్పుతోకాల్చడం, ముక్కతుంచి చూడ్డం 
ఒరిపిడిరాయిచేత రాసిచూడ్డం. మేరుపర్వతాన్ని బంగారంలా సూర్యుడు 
తన కిరణాలనే నిప్పుల్లోకాల్చి, గుర్రాలగిట్టలతో ముక్కలుకొట్టీ, రథ చ[క్రపు 
రాపిడిచేత రాసి పరీక్షిస్తున్నాడా అన్నట్లు మేరుపర్వతంచుట్టూ పరిభ్రమిస్తున్న 
సూర్యుడు మిమ్మల్ని రక్షించుగాక! 

అలం : ఉకత్రేక్ష 

విశే: మయూరుని లోకవృత్త పరిశీలనానికి ఇది మచ్చుతునక. 


(ప్ర. నోశుష్మం నాకనద్యా వికసితకనకాంభోరుహం (భ్రాజితం తు 
स्थने నైవోపభోగ్యా భవతి భృశతరం నందనోద్యానలక్ష్మీః, 
నో శృంగాణి (दक ద్రుతమమరగిరేః కాలధౌతాని ధౌతా 
నీజ్ఞంధామధ్యుమార్లే ప్రుదయతిదయయాయత్రసో9_వ్యాదినోవః. 83 


అవ : తీక్లభానుడైన సూర్యుడు లోకోపకారేగాని అపకారికాదంటున్నాడు. 
६9 


ప్రతి : నాకనద్వ్యాః= స్వర్లోకనదియెన గంగయొక్క వికసిత...రుహం; 
వికసిత= వికసించిన; కనక+అంభోరుహం= స్వర్ణకమల సముదాయం; 


104 సూర్యశతకమ్‌ 


నశుష్కం= వాడిపోలేదు (ఎండిపోలేదు); తు= పైగా; భబ్రాజితం= 
ప్రకాశితమైనది (వికసించినది); నందనోద్యానలక్ష్మీః= నందనోపన శోభ; 
दन ఏవ= దహింపబడలేదు పైగా; భృశతరం= మిక్కిలి; ఉపభోగ్యాభవతి= 
ఆస్వాదయోగ్యమవుతున్నదని; అమర గిరేః= మేరుపర్వతంయొక్క; శృంగాణి = 
శిఖరాలు; నద్రుతాని= కరిగిపోయినవికావు; పైగా; (८०९६० = శీఘ్రముగా; 
८०2 = కిరణాలతో వరిశుభ్రము చేయబడినవై; కాలధౌతాని= 
బంగారురూపం గలవి అవుతున్చవి. (కాలధౌతం రూప్యహేమోః అని 
అమరం) च > = ఏ ఆకాశమార్గాన; ఇత్థం (ఇద్ధం) ధామ= ఈ 
విధమైన (ప్రకాశవంతమైన) తేజస్సును, దయయా= కృపచేత; ఎవరైతే; 
ప్రదయతి= మృదువుగా చేస్తున్నాడో; సః అర్య= ఆ సూర్యుడు; వః అవ్యాత్‌= 
మిమ్మల్ని కాపాడుగాక! 

తా: ఎవరు ఉదయించగానే ఆ తేజస్సుకు లేక ప్రతాపానికి గంగానదిలోని 
కమలాలు వాడకపోగా వికసితమయ్యాయో, నందన వనం క్రీణింపకపోగా 
ఆస్వాదయోగ్యమైనదో; మేరుపర్వత శిఖరాలు శిధథిలంకాకపోగా 
స్వర్ణమయాలయ్యాయో ఆకాశమార్గంలో మృదువుగా కనిపించే ఆ సూర్యుడు 
మిమ్మల్ని రక్షించుగాక! 


ప్ర. ధ్వాంతసైవాంత హేతు ర్నభవతి మలినై కాత్మనః పాప్మనోల_ & 
ప్రాక్సాదోపాంతభాజాం జనయతి న పరం పంకజానాం ప్రబోధమ్‌, 
८८०९६ శ్రేయసానా మపి తు నఖలు యః కేవలం వానరాణాం 
సో9_వ్యాదేకోద్యమేచ్చావిహితబహుబృహద్విశ్వకార్యోల_ ర్యమావః. 84 


అవ : ఒకే ప్రయత్నంతో అనేక కార్యాలను సాధిస్తున్నాడు సూర్యుడు. 


ప్రతి : మలిన +వఏకాత్మనః= మాలిన్యమే ప్రధానంగా గల; ధ్వాంతస్య+ఏవ= 
చీకటికిమాత్రమే; అంత హేతుః= వినాశకారి; నభవతి= కావడంలేదు; కింతు= 
పైగా; పాష్మనః అపి= పాపాలకుగూడ వినాశహేతువు; ప్రాక్‌= పూర్వము 


రవివర్ణనమ్‌ 105 


(మొదటగా); పంకజానాం= కమలాలకు మాత్రమే; నప్రబోధం జనయతి= 
వికాసాన్ని కలిగించడంలేదు; వరం= అయితే (మీదుమిక్కిలి); పాద+ 
ఉపాంతభాజాం= పాదాలను (కిరణాలను, చరణాలను) ఆశ్రయించిన వారికి 
గూడ; (ప్రబోధం జనయతి= తత్వబోధాన్ని (మేలుకొలుపు) చేస్తున్నాడు"; 
కేవలం వాసరాణాం= ఒక్క వగళ్ళకు మా(త్రమే; నఖలు= కాదు; నిః(శేయ 
సానాం అపితు= మోక్షములకు గూడ; కర్తా= కర్త అవుతున్నాడు; ఏక....కార్య: 
ఏక+ఉద్యమ= ఒకే ప్రయత్నమందలి; ఇచ్చా= కోరికచేత; విహిత = 
చేయబడిన (సాధించిన); బహు= అనేకాలయిన; బృహత్‌ విశ్వకార్యః= 
గొప్ప ప్రపంచ కార్యక్రమాలుగల; సః అర్యమా= ఆ రవి; వః అవ్యాత్‌= 
మిమ్మల్ని కాపాడుగాక! 


తా: కేవలం లోకంలోని చీకటినేకాదు పాపాన్నికూడ పారదోలుతున్నటి, 
కమలాలకేగాదు పాదాల నాశ్రయించిన వారికెల్లా బోధాన్ని (వికాసం) 
కలుగజేస్తున్నట్టి, పగటికేకాదు మోక్షాలకుగూడ కర్భత్వం వహించినట్టి = 
సూర్యభగవానుడు మిమ్మల్ని రక్షించుగాక! 
వివ: 1. “ఏషసుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్థిత్కి అని ఆదిత్య హృదయం. 
స్ట. లోటన్లోష్టావిచేష్ట శృ్రితశయనతలో నిస్సృహీభూతదేహ 

స్సందేహీ ప్రాణితవ్యే సపది దశదిశః (్రేక్షమాణో9_౦ధకారమ్‌్‌, 

నిః శ్వాసాయాసనిష్టః పరమ పరవశో జాయతే జీవలోక 

శ్యోకేనేవాన్యలోకాభ్యుదయకృతిగతే యత్రసోల_ రోత వతాద్వః. 85 
అవ : సూర్యుడులేని జగత్తుపడే అవస్థ ఎలా వుంటుందో చెబుతున్నాడు. 
ప్రతి : యత్ర= ఏ సూర్యుడు; అన్యలోక+అభ్యుదయకృతి= మరియొక 
లోకవికాస కార్యాన్ని గూర్చి; గతే= వెళ్ళగా; జీవలోకః= ఈ ప్రాణికోటి; 
శ్రితశయనతలః= మంచమెక్కి; अ దేహః= సృహతప్పిన శరీరం 
కలిగి; లోష్టావిచేష్టః= మంటిగడ్డవలె (మన్ను తిన్న పాములా అనవచ్చు); 


106 సూర్యశతకమ్‌ 


లోటన్‌= (ప్రవర్తిస్తూ; ప్రాణి తవ్యే= జీవితమందు; నందేహీ= 
సంశయాస్పదమవుత్నుదో (బ్రతుకుతానో లేదో అని); సపది= ఆవెంటనే; 
దశదిశః= పదిదిక్కులా; అంధకారం= చీకటిని; (२०६००८७३ = చూస్తున్నదో 
(సందేహంతో అని); శోకేన+ఇవ= దుఃఖంచేతలాగ; పరమ పరవశః= 
మిక్కిలి దుఃఖస్థితినంది (స్వాధీనంతప్పి); నిశ్వాస +అయాసనిష్టః = నిట్టూర్చుల 
శ్రమలో నిమగ్నము (దుఃఖిత); జాయతే= అవుతున్నదో; నఃఅర్మ= ఆ 
సూర్యుడు; వః అవతాత్‌= మిమ్మల్ని రక్షించుగాక! 


తా: ఏ సూర్యభగవానుడు మరోలోకానికి వెళ్ళగా ఈ జీవకోటి చేష్టలుడిగి 

(మాని) మట్టిగడ్డలా మంచమెక్కి చుట్టూరా ఆవరించుకున్న చీకటినిచూస్తూ 

జీవితంమీద ఆశ సన్నగిల్లి నిట్టూర్చులతో (బ్రతుకుతున్నదో ఆ సూర్యుడు 

మిమ్మల్ని రక్షించుగాక! 

స్ట. *క్రామన్‌లోలోం పి లోకాంస్తదుపక్ళతి కృతావా[్రితః స్టెర్యకోటిం 
న్యాణాం దృష్టిం విజిహ్మాం విదధడపి కరోత్యంతరత్యంతభద్రామ్‌, 
యనస్తాపస్వాపి హేతుర్భవతి నియమినామేక నిర్వాణదాయీ 
భూయాత్స ప్రాగవస్థాధికతరపరిణామోదయో9_ర్మః శియె వః. 86 


అవ : సూర్యుడు పైకి విరుద్ధ ప్రవృత్తితో కనిపించినా విశ్వశ్రేయస్సే లక్ష్యంగా 
గల వాడంటున్నాడు. 


(ప్రతి: యః= ఎవరు; లోకాస్‌= లోకాలను; క్రామన్‌= దాటుతూ; లోలః 
అపి= చంచలుడై నప్పటికీ, తదుపకృతికృతౌ= ఆలోకోపకార విషయంలో; 
స్టెర్యకోటిం = స్థిరత్వాన్ని (నిలకడతనం); ఆ(శ్రితః= ఆ(శయించార్యో; నాణాం= 
నరులకు; విజిహ్నాం= మాంద్యమైన; దృష్టిం= చూపుని; విదధత్‌ +అపి= 
కలుగజేస్తున్నప్పటికీ (దుర్చి రీక్ష్యత్వం); అంతః= లోపల (మనస్సులో); 
అత్యంతభ[ద్రాం= మిక్కిలి శుభాన్ని (కృతార్థతను); కరోతి= చేస్తున్నాడో; 
తాపస్య= సంతాపానికి (బాగావేడికి); హేతుః భవత్యసి= కారణమైనప్పటికీ; 


రవివర్ణనమ్‌ 107 


నియమినాం= యోగులకు; ఏకనిర్వాణదాయీ= ముఖ్యమైన మోక్ష 
ప్రదాతమో; ప్రాక్‌ +అవస్థా= మొదటిదశలోనే; అధికతర= ఎక్కువైన; 
పరిణామ+ఉదయ= పరిణతిచెందిన ఆవిర్భావంగల; నఃఅర్మః= ఆ 
సూర్యుడు; వః (862 భూయాత్‌= మీకు సంపదకోసం అగుగాక! 


తా: ఏ సూర్యుడైతే నిరంతరం సంచరిస్తున్నా (చంచలుడైనా) లోకోపకారంలో 

స్థైర్యాన్ని పొందతాడో (అచంచలుడో), నరులకు దుర్ని రీక్ష్యుడైనా అంతః 

కరణాన్ని కృతార్థత (పవిత్రం) నొందిస్తాడో, యోగులకు తాపం కలిగించినా 

మోక్షాన్ని ప్రసాదిస్తాడో ఆ సూర్యుడు మీకు సంపదలిచ్చుగాక! 

వివ : * శ్రీనాథుని అనువాదం వుంది (కాశీ. 38-176). 

ప్ర. వ్యాపన్నర్తుర్నకాలో వ్యభిచరతిఫలం నౌషధీ ర్యష్టిరిష్టా 
నేష్టెసృష్యంతి దేవా నహి వహతి మరు న్నిర్మలాభాని భాని, 
ఆశాశ్శాంతా నభిన్దన్యవధి ముదధయో బిభ్రతి క్మాభృతః కాం 
యస్మి(స్రెలోక్యమేవం న చలతితపతిస్తాత్ససూర్యః (శ్రియె వః. 87 


అవ : ప్రపంచం మనుగడ సూర్యుడుమీద ఆధారపడి వుందంటున్నాడు. 


ప్రతి : యస్మిన్‌= ఏ సూర్యుడు; తపతి= వెలుగుతుండగా; త్రైలోక్యం = 
మూడులోకాలు; ఏవం= ఈ (క్రింద చెప్పబోయేవిధంగా; న చలతి= 
విపరీతత్వం పొందవో; నః సూర్యః= ఆ సూర్యుడు; వః= మీయొక్క; 
శ్రియిస్తాత్‌= సంపదకోసం అగుగాక! అదెట్లనగా; కాలః= కాలము; వ్యాపన్న+ 
బుతుః= బుతువులులేనిది; న= కాదు; ఓషధీః= ఓషధులు; ఫలం= ఫలాన్ని 
నవ్యభిచరంతి = అతిక్రమించవు (పంటలు పండుతాయి); వృష్టిః= వర్షము; 
ఇష్టా = అభిమతమౌతుంది (వర్షం కురుస్తుంది); దేవాః= దేవతలు; ఇష్టెక= 
హోమాదులచేత (“అథ క్రతుకర్శేష్టం” అమరం); న నహి తృప్యంతి = తృప్తులు 
కాకపోవడంలేదు (సంతృప్తలౌతారు); మరుత్‌= వాయువు; వహతి= వీస్తుంది; 
భాని= నక్షత్రాలు; నిర్మల +అభాని = స్వచ్చమైన కాంతి గలవి అవుతాయి; 


108 సూర్యశతకమ్‌ 


ఆశాః= దిక్కులు; శాంతాః= |ప్రసన్నాలవుతాయి; ఉదధయః= సముద్రాలు; 
అవధిం= చెలియలికట్టను; నభీనంతి= దాటవు; క్ష్మాభ్భతః= కులపర్వతాలు; 
క్ష్మాం= భూమిని; బిభ్రతి= మోస్తాయి. 


తా: ఏ సూర్యుడు ప్రకాశిస్తుండగా షడ్రుతువులు, వర్షాలు, పంటలు, 
యాగాలు, వాయువు, నక్షత్రాలు, దిక్కులు, సముద్రాలు, పర్వతాలు 
యథావిధిగా ప్రవర్తిల్లుతాయో ఆ సూర్యుడు మీకు సంపదలిచ్చుగాక! 


స్ప. కైలాసే కృత్తివాసా విహరతి విరహత్రాసదేహోఢకాంతః 
+ మహాహావధిజలధి వినా ఛద్మనాపద్మనాభః, 
యోగోద్యోగైకతానో గమయతి సకలం వాసరం స్వం స్వయంభూ 
ర్ఫూరితైలోక్య చింతాభృతిభువనవిభౌయత్రఖాస్వన్సవో౭_ వ్యాత్‌. 88 


అవ : (త్రిమూర్తులు నామమాకత్రులు, సూర్యుడే సృష్టిని గురించి దాని 
మంచిచెడ్డలగూర్చి ఆలోచించేవాడంటున్నాడు. 

ప్రతి : యత్ర= ఏ సూర్యుడు; భువననిభౌ= లోకప్రభువై; భూరి= గొప్పదైన; 
తైలోక్యచింతాభృ్భతి= మూడులోకాల బాధని భరిస్తుండగా; విరహట్రాస= 
ఎడబాటుభయంవల్ల,; దేహ+ఊధఢ కాంతః= శరీరమందు భార్యను 
ధరించినవాడై"; కృత్తివాసాః= గజచర్మధారియైన శివుడు; కైలాసే= 
కైలాసమందు; విహరతి= నిశ్చింతగా విహరిస్తున్నాడో; పద్మనాభః= 
కమలనాభుడైన విష్ణువు; ఛద్మనావినా= తాపాదివ్యాజములేక (మాయవీడి); 
అధిజలధి= సముద్రమందు; మహా+అహౌ= ఆదిశేషువుమీద; [(శ్రాంతః= 
అలసటతో ఖిన్చుడై; ठंठं = పరున్నాడో; యోగ+ఉద్యోగ+ఏకతానః= 
యోగముద్రలో ఏకాంతమున; స్వయంభూః= ఆత్మజుడైన (బ్రహ్మ; 
స్వంవాసరం= తన కాలాన్ని (రోజుని); సకలం= పూర్తిగా; గమయతి= 
పెళ్ళబుచ్చుతున్నాడో (నిశ్చింతగా); సాభాస్వాన్‌= ఆ సూర్యుడు; వః అవ్యాత్‌= 
మిమ్మల్ని కాపాడుగాక! 


రవివర్ణనమ్‌ 109 


తా: ఏ సూర్యుడు ముల్లోకాల బాధను తాను భరిస్తుండగా (8०००८२९० 
వారివారిలోకాల్లో వారిసుఖాల్లో కాలం వెళ్ళగడుపుతున్నారో ఆ సూర్యుడు 
మిమ్మల్ని రక్షించుగాక! 


విశే : ఇటువంటి భావాలు కావ్యాలను అంకితం పుచ్చుకున్న ప్రభువులను 
శ్లాఘించే సందర్భాల్లోకూడ न 


వివ: 1. శివుణ్ణి అర్థనారీశ్వరుడంటారు. ఇటువంటి వర్ణనం (ప్రాచీనకాలంలో 
లేదు. బహుశా మయూరుడి తర్వాతనే వ్యవహారంలోకి వచ్చిందేమో, 
०९) ©०ध्छ० ల్లో ను ఇటువంటి వ్యవవేోరం కనివించడం లేదని 
పరిశోధకాభి ప్రాయం. (సూ. శ. చౌఖంబా.పుట. 50, 1981 ముద్రణం) 


స్ట. ఏకద్యన్మండలం భే తపతిదినకృతస్తా బుచో9_ర్చీంషియాని 
ద్యోతంతేతాని సామాన్యయమపి పురుషో మండలే9_ణుర్యజూంషి, 
ఏవం యం వేద వేదత్రితయమయ మయం వేదవేదీ సమగ్రో 
వర్గస్ప్వర్ణాపరవర్లోపకృతి రవికృతిస్సోల_స్తు సూర్యః (శ్రియె వః. 89 
అవ : సూర్యభగవానుడి వేదత్రయీమూర్తిత్వాన్ని చెబుతున్నాడు. 


ప్రతి : భే= ఆకాశమందు; దినకృతః= సూర్యునియొక్క ఏతత్‌యత్‌ 
మండలం= ఏయీ మండలము; తపతి= వెలుగుతున్నద్యో; తాః= అపి; 
బుచః= బుగ్వేదమంత్రాలు; ७&)०& = ఏ కిరణాలు; ద్యోతంతే = 
వెలుగుతున్నాయో; తాని= అవి; సామాని= సామగీతాలు; అయం= ఈ; 
మండలే= మండలమందలి; అణుః= సూక్ష్మరూపమైన; పురుషః అపి= 
పురుషుడన్ననో; యజూంషి= యజుర్వేద మం|(త్రాలు; (పురుషుడు 
యజుర్వేదం); ఏవం= అని ఈ విధంగా; వేదత్రితయం= వేదత్రయరూపునిగ్యా; 
యం= ఎవరిని; అయం= ఈ; వేదవేదీసమగగ్ర వర్గః= వైదికులయిన 
సమస్తబృందము; వేద= తెలునుకుంటున్నదో; స్వర్గ +© 528 = 
సంపాదసుఖరూప స్వర్గంతోపాటు మోక్షానికిగూడ;, ఉపకృ్ళతిః= కారకుడ్యూ; 


110 సూర్యశతకమ్‌ 


అవికృతిః= నిర్వికారుడున్నూ అయిన; సః సూర్యః= ఆ సూర్యుడు; వః 
శియెఅస్తు= మీ సంపదలకోసం అగుగాక! 

తా: సూర్యస్వరూపం వేదత్రయాత్మకం అని వైదికభావన సూర్యమండలం 
బుగ్వేదం. కిరణాలు సామవేదం. మండలాంతస్థ పురుషుడు యజుర్వేదం. 
అటువంటి పవిత్రమూర్తి మీకు సంపదలు ప్రసాదించుగాక! 


విశే: ఈ భావాన్ని మయూరుడు చిన్న మార్పులతో శతపథ (బ్రాహ్మణంనుంచి 
(గహించినట్లు తోస్తున్నది. “యద్‌ ఏతన్మండలం తపతి” అనే ప్రారంభంతో 
అందులో వుంది. (10-5-2) 
సూర్యుని వేదత్రయాత్మకతని (శ్రుతులు ప్రబోధిస్తున్నాయి. 
1. “వేదైశ్ళ సర్వైరహమేవ వేద్యః” 
2. బుగ్భిః పూర్వాహ్లే దివిదేవ ఈయతే, యజుర్వేదే తిష్టతి మధ్యే అహ్మ, 
సామవేదేనాస్తమయే మహీయతే వేదై రశూనస్ర్రిభిరేతి సూర్యః” 
స్ట. నాకౌకః ప్రత్యనీకక్షతిపటుమహసాం వాసవాగ్రేసరాణాం 
సర్వేషాం సాధుపాతాం జగదిదమదితే రాత్మజత్వే సమేత పి, 
యేనాదిత్యాభిధానం నిరతిశయగుణై రాత్మనిన్యస్తమస్తు 
స్తుత్య(స్రెలోక్యవందై (స్రిదశమునిగణైస్సో9_స్తుసూర్యః శ్రియె వః. 90 
అవ : దేవతలంతా ఆదిత్యులే అయినా ఆదిత్యపదం సూర్యునికి మాఢ్రమే 
సార్గకమంటున్నాడు. 
® 
ప్రతి : నాక+ఓకః+ప్రత్యనీక= స్వర్గవాసులైన దేవతలకు శత్రువులైన 
రాక్షసులయొక్క; క్షతి= వినాశమందు; పటుమహసాం= గొప్ప సమర్థతకల్లి 
(తేజస్సు కలిగి, ఇదంజగత్‌= ఈ ప్రపంచాన్ని సాధు= బాగుగా; పాతాం= 
రక్రిస్తున్న (పాత్‌ అనేదాని షష్టీరూపం); వాసవ+అగ(గేసరాణాం= ఇంద్రాది 
ప్రముఖులకు; సర్వేషాం= అందరికీ; అదితేః ఆత్మజత్వే= అదితికి పుట్టినవారన్న 


రవివర్ణనమ్‌ 111 


విషయంలో; నమే అపి= తుల్యత ఉన్నప్పటికీ (ఆదిత్య వ్యవహారం సమానమే 
అయినా) నిరతిశయగుణైః= విశేషమైన గుణాలచేత (వారికందరికీ సామన్య 
గుణమే కాని విశేషగుణాలరి లేవని ఉద్దేశం); యన= ఏ సూర్యునిచేత 
మాత్రమే; ఆదిత్య+అభిధానం= ఆదిత్యనామము"; ఆత్మని= తన యందు 
(సూర్యునియందు); న్యస్తం అస్తు= ఉంచబడినద్యో; (ఆదిత్య నామం ఎవరికి 
సార్థకమైనదో); త్రెలోక్యవంద్యైః:= ముల్లోకములచేత నమస్మరింపదగిన; 
(తిదశమునిగ్గణః= దేవర్శ్షిసంఘంచేత; స్తుత్యః= కొనియాడదగిన; సఃసూర్యః= 
ఆ సూర్యుడు; వః శ్రియిఅస్తు= మీ సంపదలకోసం అగుగాక! 
తా: అదిలేః అపత్యం అను వ్యుత్సత్తినిబట్టి ఇంద్రాదిదేవతలంతా ఆదిత్యులే 
అయినా విశేషగుణాలచేత ఆ వ్యవహారం సూర్యుడికి మా(తమే 
అన్వయిస్తుంది. అంటే శాబ్దికంగా వాళ్ళు ఆదిత్యులే అయినా ఆర్థికంగా 
సూర్యుడు మాఢ్రమే ఆదిత్యుడు. అట్టి సూర్యుడు మీకు సంపదలిచ్చుగాక! 
వివ : 1 “యస్మాత్‌ సర్వమానదత్తే” ఇతి ఆదిత్యః । 
దేనివలన అన్నింటిని గ్రహిస్తాడో దానివలన ఆదిత్యుడనే జెషథిక 

వ్యుత్పత్తినిబట్టి సమస్తవిషయాలను గ్రహించి అనుభవించేవాడని అర్థం 
ప్ర. భూమింధామోం9_ భివృష్టాజగతిజలమయీం సావనీంసంస్ఫృతావ 

ప్యాగ్నేయీిందాహశక్యాముహురపియజ మానాత్మికాం ప్రార్థితారె కి 

లీనామాకాశ ఏవామృతకరఘటితాం ధ్వాంతనక్షన్య పర్వ 

ణ్యేవం సూర్యోత_ ష్టభేదాంభవివభవతఃపాతుబి భ్రత్స్వమూర్తిమ్‌. 91 
అవ : ఇక నుంచి మూడుళోకాల్లో త్రిమూర్తులతో అభేదం” చెబుతూ మొదట 
సూర్యుడుకూడ శివునిలా అష్టమూర్తి స్వరూపుడంటున్నారు. 
ప్రతి : ధామ్బః= తేజస్సువలన; భూమిం= భూమిత్వమునూూ; జగతి= 
లోకంలో; అభివృష్ట్యా= వర్షంచేత; జలమయీం= జలత్వాన్స సంస్ఫృతౌ = 
స్మరణమందు; పావనీం= వాయుత్వాన్సీ దాహశక్రా= దహించే స్వభావంచేత; 


112 సూర్యశతకమ్‌ 


ఆగ్నేయోంఅపి= అగ్నిత్వాన్పీ ముహుః= మాటిమాటికి; ప్రార్థితార్డెః= 
యాచకులచేత జ్ఞావి కాలైన వాక్యాలచేత; యజమానాత్శ్మికాం= 
యాజమాన్యతని; ఆకాశేఏవ= ఆకాశమందే; లీనాం= సంబద్ధతని 
(ఆకాశమందుండడం); ८०९०९ పక్షస్యపర్వణి = అమావాస్యయందు; 
అమృతకరఘటితాం = చంద్రత్వాన్ని (చం[ద్రుడుతో కలసి వుండడం); ఏకం= 
ఒకేవిధంగా; స్వమూర్తిం= తన ఆకారాన్ని అష్టభేదాం= ఎనిమిది భేదాల 
స్వరూపంగా; బిభ్రత్‌= ధరిస్తున్న, భవఃఇవ= శివునిలాంటి; సూర్యః భవతః 
పాతు= సూర్యుడు మిమ్మల్ని రక్షించుగాక! 
తా: “క్రితి, జల, పవన, హుతాశన, యజమాన, ఆకాశ, సోమ, సూర్యాఖ్యాః 
అష్టమూర్హాయః” అను వాక్యాన్నిబట్టీ సూర్యుని అష్ట మూర్తిత్వం చెప్పబడింది. 
తేజోనిధిత్వం భూమి, వర్షకారకత్వం జలం, ८९००००९ వాయుత్వం; 
(పావనీం- పవిత్రత) తపింపజేయడంవల్ల అగ్ని ప్రార్థిశులచేత పిలవబడి 
కోరికలు తీర్చడం యాజమాన్యత; ఆకాశనివాసము ఆకాశత్వం; 
అమావాస్యలో చం[ద్రసహవాసం సోమత్వం తన స్వరూపంతో సూర్యత్వం. 
ఈ విధంగా అష్టమూర్తిమంతుడైన సూర్యుడు మిమ్మల్ని రక్షించుగాక! 
వివ : 2. ఎషబ్రహ్మోచ విష్ణుశ్చ శివస్స్మందః ప్రజాపతిః । 
మహేంద్రోధనదః కాలోయమస్సోమోహ్యసాం పతిః ॥ 
ఆదిత్య హృదయం 
“సబ్రహ్మ స శివస్సహరిస్ప్సేంద్రస్సో9_క్షరః పరమస్వరాట్‌” అని (శ్రుతి. 
స్ర._ ప్రాక్మాలోన్ని ద్రవద్మాకర పరిమిళనావిర్భవత్సాదశోభో 
భక్వా త్యకోరుశోకోద్గతి దివివినతాసూనునా నీయమానః, 
సప్తాశ్వాప్తాపరాంతాన్యధిక మధరయన్యోజగంతి స్తుతోల లం 
దేవైర్లేవస్సపాయా దపరఇవ మురారాతిరహ్నాం పతిర్వః. 92 


అవ : సూర్యుడు విష్ణువులాంటి వాడంటున్నాడు. 


రవివర్ణనమ్‌ 113 


(ప్రతి : ప్రాక్మాల= ఉదయకాలమున (తనకంటే ముందుగా అని విష్ణుపక్షం); 
ఉన్నిద్ర= వికసించిన (నిద్రలేచిన); పద్మాకర= కమలా కరములు అంటే 
సరస్సులయొక్క (లక్ష్మీదేవి చేతులచేత); పరిమిళన= అవగాహనం వలన; 
అంటే కమలాలతో లీనంగావడం; (సంవాహనం వలన ఆ కాళ్ళు పిసకడం); 
ఆవిర్భవత్‌= ఉద్దమించుతున్న (వెలికివస్తున్న్ర; పాదశోభః= కిరణాలకాంతి 
గలవాడు (చరణాలకాంతి గలవాడు); దివి= ఆకాశమందు; త్యక్త-+ఊరు 
(ఉరు)+శోక+ఉద్దతి= విడువ బడిన జంఘల (తొడలు) బాధావిర్భావం 
గలిగి (విడువబడిన గొప్ప శోకావిర్భావం కలిగి); భక్యా= భక్తితో; 
వినతాసూనునా= అనూరునిచేత (గరుత్మంతునిచేత); ఆనీయమానః= 
తీసుకురాబడుతున్నవాడై (మోయబడుతున్నవాడై); సప్తాశ్వ= ఏడుగుర్రాలచేత; 
ఆప్త= పొందబడిన; అపరాంతాని= పశ్చిమ దిగంతముకలిగిన; జగంతి= 
లోకాలను; (సప్త+ఆశు+ఆప్త+ అపరాంతాని= శీఘ్రంగా చేరుకున్న తక్కిన 
కొనలుగల ఏడులోకాలను అని విష్ణు). అధికం= మిక్కిలి; అధరయన్‌= 
దాటుతూ; దేవైః= దేవతలచేత; అలం= మిక్కిలి; స్తుతః= పొగడబడిన; 
అపరః ముర+అరాతిఃఇవ= మరోవిష్ణుమూర్తిలాంటి; సః అహ్నాం పతిః= ఆ 
పగటినాధథుడైన సూర్యుడు; వః పాయాత్‌= మిమ్మల్ని కాపాడుగాక! 

తా : విష్ణువు లక్ష్మీ కరస్పర్శచేత భాసించు పాదశోభ కలిగివున్నట్లే 
సూర్యుడుకూడ పద్మాకర వికాసన పాద (కిరణ) శోభగలవాడు. విష్ణువును, 
సూర్యుణ్ణి ఇద్దర్నీ వినతాసూనులే అంటే బిడ్డలే మోస్తున్నారు. (గరుత్మంతుడు, 
సారధి అనూరుడు) అనూరుడు సూర్యుణ్ణి సప్ప్తాశ్వాల సాయంతో 
లోకసంచారం చేయిస్తుండగా గరుత్మంతుడు వేగంగా ఏడు లోకాలు 
విహరింపజేస్తున్నాడు. ఈ విధంగా ఆపర విష్ణువులాంటి సూర్యుడు మిమ్మల్ని 
రక్షించుగాక! 

అలం : శేష (శబ్దశక్తిమూలకం) 


114 సూర్యశతకమ్‌ 


వివ : పరిమిళన పాదశోభ, వినతాసూను, శబ్బాల్లో అభంగశ్లేష పద్మాకర, 
త్యక్త+-ఉరు; త్యక్త+ఊరు; సప్త+ఆశు +र; సప్తాశ్వాప్త అనేచోటల్ల సభంగశ్లేష 
(ప్రదర్శింపబడింది. “అలాగే ఉన్ని ద్రపద్మాకరి అనడంలో అంతర్యం కవి 
భారతీయ సంప్రదాయాన్ని పాటించడమే. మన సాంప్రదాయం ప్రకారం 
భర్తకంటె భార్యముందు నిద్రలేచి భర్తపాదాలకు నమస్కరించి గృహకృతా © 
కుపక్రమిస్తుంది. 
స్త్ర యః స్రష్టాపాంపురస్తాదచలవరసమభ్యున్నతేరేతు రేకో 

లోకానాం యగస్త్రయాణాం స్థితుపరి వరందుర్విలం ఘ్యేనధామ్నా, 

సడ్యస్పిద్ధ్వైప్రసన్నతి శుభచతురాశాముఖ *స్తాద్విభకో 

ద్వేదా వేధా ఇవావిషృతకమలరుచి స్పో9_ ర్బిషామాకరోవః. 93 
అవ : సూర్యునియొక్క చతుర్ముఖ సమానత్వాన్ని చెబుతున్నాడు. 
ప్రతి : యః= ఎవరైతే; పురస్తాత్‌= మొదట; అపాం= నీటికి, (ప్రష్టాః= 
సృష్టికర్తయి (సూర్యుడు - (బ్రహ్మ అచలవర= పర్వతరాజంయిొక్క (మేరువు); 
మభ్యున్నతేః= ఉదయాచలమనే పేరు గాంచుటకు (పర్వతాలయొక్క 
జొన్నత్యానికి అని (బ్రహ్మా.ప.); ఏకః హేతుః= (&5 ८०८5१०८ ९०50९ 
(అద్వితీయమో); యః= ఎవరైతే; పరం= మిక్కిలి; దుర్విలఘ్యేన= 
అమల్లంఘనీయమైన (దుష్టాప్యమైన); ధామ్నా= తేజస్సుచేత (విలాసమైన 
సత్యలోకంచేత); తయాణాంలోకానాం= మూడులోకాలయొక్క 
(భూర్చువస్ప్స్వః); ఉపరి= పైభాగాన; స్థితః= ఉన్నాడో; ప్రసన్న= నిర్మలమైన; 
ద్యుతి= దీప్తిచేత; శుభ= మనోహరమైన; చతుర్‌+ఆశాముఖః= నాలుగు 
దిగంతాలుకలిగి (నాలుగు ముఖాలుకలిగి); ద్వేధా= రెండువిధాల (పైన 
చెప్పబడిన రీతిలో (బ్రహ్మ; సూర్యుడు అని); విభక్తః= విభజింపబడినవాడై 
(వ్యవహరింపబడిన అని అర్థం); =). 525०9९९०) = కమలాలకు 
వికాసము కలిగించిన (వికసిత కమలమందు 2 5०९ उ०© & (० 
శోభకలిగిన); 5 ८०885 = (బ్రహ్మవంటి; సః ७९) ०० ఆకరః= 


రవివర్ణనమ్‌ 115 


కాంతినిలయుడైన అసూర్యుడదు; వః= మీయొక్క; సద్యఃిద్ధ్వ= తత్దణ అభీష్టము 
కొరకు; స్తాత్‌= అగుగాక! ~ 
తా: (బ్రహ్మ సృష్టి (ప్రారంభంలో నీటిని పుట్టించినల్లై' సూర్యుడుకూడ వర్షప్రష్ట 
(ఆదిత్యాజ్ఞాయతే సృస్థి. ..అని శ్రుతి) కుల పర్వతాల జెన్నత్యానికి 
(బ్రహ్మకారుకుడైనట్లె మేరుపర్వతానికి ఉదయాచల వ్యవహారానికి కారకుడు 
సూర్యుడు. ముల్లోకాలకావల నివాసము ఇద్దరికీ ఉన్నది బ్రహ్మకు ప్రసన్నమైన 
నాలుగు ముఖాలున్నట్లే సూర్యుడికి నాల్గ్జుదిక్కులు ఉన్నాయి. స్వర్గోక భూలోక 
విభజనం ఇరువురికి సమానం”. వికసిత కమలాననుడు (బ్రహ్మ. వికసిత 
కమలుడు సూర్యుడు. ఈ విధంగా ఆ పర(బ్రహ్మలాంటి సూర్యుడు మీ 
కోర్మెలు తీర్చుగాక! 
అలం : శ్లేష (శబ్దశక్తి మూలకం) 
వివ : 1. “ఆత ఏవ ననర్ధాదౌ... .... .... ... అని మనుస్మృతి. 
2. (బ్రహ్మ సృష్టించిన బంగారు అండానికి (బ్రహ్మకు ఖేదంలేదు. ఈగుడ్డు 
నుంచే (బ్రహ్మ, సమస్త ప్రపంచం పుట్టుకొచ్చాయి. దీన్నే (బ్రహ్మాండం అంటారు. 
దీన్ని బ్రహ్మ తన సమాధిశక్తిచేత రెండుగా విభజించాడు. వీటిలో ఒకటి 
స్వర్గం, రెండవది పృధివి. అందుకే (బ్రహ్మని ద్వేధా అనికూడ అంటారు. ఈ 
(अ మనుస్ఫృతిలో వుంది. 

“తదండమభపద్ధెమం పు 

స్వయమేవాత్మనో ధ్యానాత్తదండమకరోద్ద్విధా ॥ 

తాభ్యాం స శకలాభ్యాం చ దిపం భూమించనిర్మమే 

మధ్యేవ్యోమ దశశ్శ్చాష్టావపాంస్థానం చ శాశ్వతం ॥ (1-9 నుండి 1) 


స్త. సౌడ్రిద్యూర్వీనదీశా ధిశతి దశదితో దర్శయన్రాగ్భశోయ 
స్ప్సాదృశ్యం దృశ్యతేనో సదశశతదృశితైదశేయస్యదేశే, 


116 సూర్యశతకమ్‌ 


దీప్తాంశుర్వ స్స దిశ్యాదశివయుగదశాదర్శితద్వాదశాత్మా 
శాస్త్రశ్వాన్‌ శర్మయస్యాశయవిదతిశ యాద్ధందశూకాశనాద్యః ॥ 94 


అవ : సూర్యుణ్ణి ద్వాదశాదిత్యరూపంగా చెబుతున్నాడు. 


ప్రతి : స+అద్రి+ద్యు+ఉర్వీ+నదీశాః= పర్వత, ఆకాశ, భూ, సముద్రాలతో 
సహ; దశదిశః= పది దిక్కులనూూ; (ధ్రాక్‌= శీఘ్రంగా; దర్శ్భయన్‌ = 
ప్రకాశింపజూస్తూ; యః= ఎవరైతే; దృశః దిశతి= చూపును ఇస్తున్నారో; 
యస్య= ఎవరికైతే; సదశశతద్భశి= సహగస్రాక్షుడైన ఇం(ద్రునితోగూడిన; 
(తైదశేదేశే= స్వర్ణమందుు; సాదృశ్యం= సాటి; న దృశ్యయే = కనబడడంలేద్యో; 
యస్య= ఎవరియొక్క; అశ్వాన్‌= గుర్రాలను; అతిశయాత్‌= విశేషంగా; 
ఆశయవిత్‌= అభిప్రాయం తెలిసిన (సూర్యునియొక్క; దందశూకాశనాద్యః= 
పాములను తినే గరుడునికంటె పెద్దవాడైన అనూరుడు; శాస్తి= తోలుతున్నాడో 
(శాసించడం); అశివయుగదశా= (వళయ न యందు; 
దర్శితద్వాదశాత్మా= పన్నెండుమంది ఆదిత్య రూపాలుగల్లిన్‌; సః దీపాంశుః= 
€ సూర్యభగవానుడు; వఃశర్మ దిశ్యాత్‌= మీకు సుఖాన్నిచ్చుగాక! 


తా: ఎవరైతే సముద్ర, పర్వత, భూ, ఆకాశాలతోసహా పది దిక్కులను 
ప్రకాశింపజేస్తున్నారో, ఎవరికి స్వర్గంలో ఇంద్రునితో సహాసాటిలేదో, ఎవరి 
గం(రాలను మనసనందెలిని అనూరండు నడువుతున్నారో, ఎవరు 
ప్రళయకాలంలో పన్నెండు స్వరూపాలను కలిగివుంటారో అట్టి సూర్యుడు 
మీకు సుఖాన్నిచ్చుగాక! 

అలం : అనుప్రాసం, ('శి వర్ణావృత్తి). 

వివ : 1. తిలోత్తమ” మీది వ్యామోహంతో ఎన్ని వైపులకు ముఖం తిప్పి 
ఇం॥(ద్రుడు చూశాడో అన్ని కళ్ళు ఏర్పడ్డాయని (వెయ్యికళ్ళు) భారతకథనం. 
“తథాసహగస్రనేత్రశ్చబభూవ బలసూదనః” (భార. 1-211-28). మరో 
కథనం (ప్రకారం గౌతముని శాపకారణంగా వెయ్యికళ్ళు ఏర్పడ్డాయి. (భార. 
12-266-45-50; 13-41-21); 


రవివర్ణనమ్‌ 117 


2, ఆదిత్యులను గూర్చి బుగ్వేదంలో స్పష్టంగా వుంది. 


మం.2, సూ.27లో మిత్రావరుణులతోపాటు అర్యమత్‌, భగ, దక్ష్మ 
అంసుల ప్రసక్తి కూడ వుంది. మం.9, సూ.114 నుంచి మం. 10, సూ. 72లో 
ఆదిత్యుల సంఖ్య 7 అని వుందని కొందరి వుద్దేశం. (వేద వాజ్మయం పుట 
40, 1953 ము[ధ్రణం.) 


“ఇంద్రో, ధాతా, భగః, పూషా, మిత్రో, 9 థవరుణో, 9_ర్యమా, । 
అరి, ర్వివస్వాన్‌, త్వష్టా చ, సవితా, విష్ణురేవ చ ॥ 


అని ఆదిత్యుల పేళ్ళు. 
ఈ ద్వాదశాదిత్య ప్రసక్తి భారతంలోకూడ వుంది. 
“కృత్వాద్వాదశాత్మానం ద్వాదశాదిత్యతాంగకః । 
సంహృకత్రైకార్ణత్వం సర్వం త్వం శోషయసి రశ్ళిభిః ॥ (భార.838, 3-59) 
స్ర. తీర్థాని వ్యర్థకాని ప్రాదనదసరసీ నిర్హరాంభోజినీనాం 
నోదన్వంతో నుదంతిప్రతిభయమశుభం శ్వ భపాతానుబంధి, 
ఆపో నాకాపగాయా అపికలుషముషో మజ్జతాం నైవ యత్ర 
త్రాతుం యాతే౭_న్యలోకాన్సదిశతుదివస స్యైకహేతుర్తితంవః 95 


అవ : సూర్యుడుదయించని యిడల అన్ని తీరాదులు వ్యర్లాలట. 
© © 


(ప్రతి: యత్ర= ఎవరు; అన్యలోకాన్‌= వేరేలోకాలను; త్రాతుం= రక్షించడానికి; 
యాతే= వెళ్ళగా ప్రద, నద, సరసీ, నిర్హర+అంభోజినీనాం= మడుగులు, 
నదులు, సరస్సులు, సెలయేళ్ళు, పుషరుణులుయొక్క; తీర్థాని= నీరు 
(తీర్థయాత్రలు); వ్యర్థకాని= ప్రయోజన రహితాలౌతున్నాయో; ఉదన్వంతః= 
సముద్రాలు; శ్వ(భ్ర= నరకానికి; పాత +© 2592808 = పోవడానికి 
ప్రధానహేతువైన; ప్రతి భయం అశుభం= భయంకరమైన పాపాన్ని న 
నుదంతి= పోగొట్ట దంతేదో; నాక+అపగాయాః= గంగానదియొక్క ఆపః 


118 సూర్యశతకమ్‌ 


అపి= నీరుకూడ; మజ్జతాం= మునుగుతున్న వారియొక్క; కలుషపహారి= 
పాపాలను తొలగించేది; న+ఏవ= కావడంలేదో; సః= ఆ; దివ సస్య+ 
ఏకహేతుః= పగటికి ప్రధానకారణమైన సూర్యుడు; వఃహితం దిశతు= 
మీకు మంచిని కలుగజేయుగాక! (మంచినిచ్చుగాక!) 
తా: ఏ సూర్యుడుదయించకపోతే తీర్గాలన్నీ వ్యర్ణాలౌతున్నాయో 
® థి 
గంగానదిలాంటి పవిత్రనదులుకూడ నరుల పాపాలను తొలగించలేక 
పోతున్నాయో"; ఆ సూర్యుడు మీకు మంచిని ప్రసాదించుగాక! 
వివ : 1. ఇలాంటి అభిప్రాయం భారతంలో కనిపిస్తున్నది. 
“తవ యద్యుదయో న స్యాదన్ధం జగదిదం భవేత్‌ । 
నచ ధర్మార్థకామేషు ప్రవృత్తేరన్‌ మనీషిణః ॥ (3-3-53) 
“తత్స వితృవరేణ్యం భర్గోదేవస్య ధీమహిధియో యోనః ప్రచోదయాత్‌” 
అని (శ్రుతివాక్యం. 
(మమ్మల్ని పవిత్రకర్మలలో ప్రవర్తిల్లజేయునట్టి ఆ దివ్యుడైన సవితృని 
మనోహరమగు ప్రకాశాన్ని ధ్యానించెదము.) 
స్ట. ఏతత్సాతాళపంకఫ్లతమివ తమసాచైక ముద్దాఢమాసీ 
దటప్రజ్ఞాత ప్రత్మర్యం నిరవగతి తథా లక్షణం సుప్త ०००९६, 
యాద్భృక్సృష్ణేః పురస్తాన్నిశి నిశి నిఖిలం జాయతే తాద్భృగేవ 
త్రైలోక్యం యద్వియోగాదవతు రవిరసౌ సర్గతుల్యోదయోవః 96 
అవ : సూర్యోదయంలేని ముల్లోకాలు అంథకారమయాలంటున్నాడు. 
ప్రతి : యత్‌వియోగాత్‌= ఎవరి ఎడబాటువలన; ఏతత్‌ త్రైలోక్యం= ఈ 
మూడులోకాలు; తమసా చ= చీకటిచేత; ఏకం= ముఖ్యంగా; ఉద్దాఢం= 
దట్టమైన; పాతాళపంకఫ్లతమ్‌ ఇవ= పాతాళమనే బురదలోపడిపోయిన 
దానిలాగ; సుప్రమంతః= ని(ద్రించినవాని; లక్షణంతథా= లక్షణ లాగ; 
అప్రజ్ఞాత= ఏమీతెలియని; అప్రతర్యం= అనూహ్యమైన (ఊహింపరానిది); 


రవివర్ణనమ్‌ 119 


నిరవగతి= ప్రత్యక్షవిషయము తెలియని విధంగాను; ఆసీత్‌= ఉండెనో; 
అలాగే ఈ మూడులోకాలుు; సృష్టేః పురస్తాత్‌= సృష్టికిపూర్వము; యాద్భక్‌= 
ఏ విధంగా వుండెనో; తాద్భక్‌ ఏవ= ఆ విధంగానే; సూర్యోదయానికిముందు; 
నిశిని= ప్రతిరాత్రి యందును; నిఖిలం= సమస్తము; జాయతే= అవుతున్నద్యో; 
సర్గ తుల్య+ఉదయః= సృష్టితో సమానమైన పుట్టుకగల (సృష్టితోపాటే 
సూర్యోదయం అవుతుందని); అసౌ రవిః= ఈ సూర్యుడు; వః అవతు= 
మిమ్మల్ని రక్షించుగాక! 
తా:ఏ సూర్యోదయం లేకపోతే ఈ మూడులోకాలు సృష్టికి పూర్వంలాగా 
చీకటి అనే పాతాళపు బురదలోమునిగి (కూరుకుపోయి) తెలియడానికి, 
ఊహించడానికి వీలులేని రీతిలో పడివుంటుందో సృష్టితో సమానమైన 
పుట్టుకగల ఆ సూర్యుడు మిమ్మల్ని రక్షించుగాక! : 
వివ: 1. ఈ భావం మనుస్మృతిలో కూడ వుంది. 
“ఆపీదిదం తరో బూతమ(ప్రజ్ఞాతమలక్షణం । 
అపవ్రతర్యమవిజ్ఞేయం ప్రసుప్తమివ సర్వతః ॥ (1-5-?) 

नैः శ్రీనాథుని అనువాదం (కాళీ. 1-129). 
స్ర. *ద్వీపేయోం_స్తాచలో9_స్మిన్భవతి ఖలు సఏవా పరత్రోదయాద్రి 

ర్యాయామిన్యుజ్ఞ్వంలేందు ద్యుతిరిహదివసో9_న్యత్రతీవ్రాతపస్సః, 

యద్వశ్యా దేశకాలావితి నియమయతో నోతు యందేశకాలా 

వవ్యాత్స స్వప్రభుత్వాహితభువనహితో హేతురహ్నామినో వః. 97 
అవ : దేశకాలాలు సూర్యునికి లోబడి ప్రవర్తిస్తాయంటున్నాడు. 
ప్రతి : అస్మిన్‌ద్వీపీ= ఈ ద్వీపమందు; యః అస్తాచలః= ఏది అస్రాది 
అవుతున్నద్యో; సః ఏవ= అదే; అపరత్ర= మరొక ద్వీపమందు; ఉదయాదిః 
భవతి= ఉదయాచలం అవుతున్నది; ఇహ= ఇక్కడ; యా= ఏది; ఉజ్జ్వలా 
ఇందుద్యుతిః= బాగా ప్రకాశిస్తున్న వెన్నలగల,; యామినీ= రా(త్రియో; సః= 


120 సూర్యశతకమ్‌ 


అదే; అన్యత్ర= మరొకచోట; తీవాతపః దివసః= తీక్టమైన ఎండగల పగలు 
అవుతున్నది; దేశకాలౌ= ప్రదేశ, సమయాలు; యత్‌వశ్యౌఇతి= ఎవరియొక్క 
స్వాధీనములే కాని; దేశకాలౌ= ప్రదేశసమయాలు; యం= ఎవరిని; నతు 
నియమయతః= శాసించడంలేదో (దేశాలు సూర్యాధీనాలేగాని సూర్యుడు 
వాటికిలోబడి నడుచుకోడు); స్వప్రభుత్వ+అహితః= తన అధికారంచేత 
చేయబడిన; (త్రిభువనహితః= మూడులోకాల మేలుగల; అహ్నాంహేతుః= 
పగటికికారణమైన; సః ఇనః= ఆ సూర్యుడు; వః= మిమ్మల్ని అవ్యాత్‌= 
కాపాడుగాక! 


తా: సూర్యగమనాన్నిబట్టీ దేశకాలాలుమారతాయి. సూర్యుడు ఒకదేశంలో 
ఉదయిస్తే అది ఉదయాధ్రి అవుతుంది. మరొక దేశానికి అది అ(స్రాది 
అవుతుంది. ఒకదేశంలో వెన్నెలకాస్తుంటే, మరొక దేశములో ఎండకాస్తుంది'. 
ఈ విధంగా దేశకాలాలను తన గమనానికి లోబడి శాసిస్తున్న సూర్యుడు 
మిమ్మల్ని రక్షించుగాక! 


వివ : 1. ఆధునిక వ్యవహారంలో దేశమే మయూరుడి “ద్వీపం”. ఎందుకంటే 
పశ్చిమఖండంలోని అమెరికాదేశంలో తూర్చుఖండ దేశాలైన జపాను తదితర 
దేశాలకంటె సూర్యోదయం 18 గం॥లకు పైగా వెనుక అవుతుంది. అలాగే 
మన పగలు వాళ్లకు రాక్రి, మన రాత్రి వాళ్ళకు పగలు. 
స్ట. వ్యగై రగ్ర్యగ్రహోడు గ్రసన గురుభరైర్నో సమగైరుదగైః 
ప్రత్యగై రీషదు(గై రుదయగిరిగతో గోగణై ర్లౌరయన్నామ్‌, 
ఉద్లాధార్చిర్విలీనా మరనగర నగగ్రావ గర్భామివాహ్నా 
మగ్రేయో౭_ గ్రే విధత్తే గ్రపయుతు గహనం స గ్రహగ్రామణీర్వః 98 


అవ : లోకోపకార వ్యాసక్తాలయిన సూర్యకిరణాలు మేరుపర్వతాన్ని కరిగించి 
భూమిని బంగారుమయం చేస్తున్నాయంటున్నాడు. 

ప్రతి : వ్యగై= లోకోపకారమున వ్యాసక్తములు (వేగిరపడేవి); అ(గ్య(గ్రహ= 
ఎదురుగావున్న కుజాది (గ్రహాలను; ఉడు= నక్షత్రాలను; గ్రసన= మింగడంలో 


రవివర్ణనమ్‌ 121 


(కాంతిహీనం చేయడం); గురు భరైః= మిక్కిలి భారము (బాధ్యత) కలపీ; 
న సమగగైః= అసంపూర్ణములు; ఉదగగై= సుదీర్హములు (గొప్పవి); ప్రత్య(గై= 
నూతనములు; ఈషత్‌+ఉ[గైః= కొద్దిగానే వేడికల్షినవియెన; గోగణైః= 
కిరణసమూహంచేత; ఉదయగిరిగతః= ఉదయా[దియందున్నవాడై; గాం= 
భూమిని; 7८५55 = పసుపుపచ్చని వర్ణముతో (ప్రకాశింపజేస్తూ యః= 
ఎవరైతే; ఉద్దాఢ= ప్రబలమైన; అర్చిః= కాంతులచేత (కిరణాలు; విలీన= 
కరిగిన; అమరనగర= స్వర్గ మరియు; నగ= మేరుపర్వతములయొక్క 
(అమరశబ్దం నగర, నగశబ్దాలతో ప్రత్యేకంగా అన్వయిస్తుంది); (గావ= 
శిలలయొక్క; గర్భాంఇవ= అంతర్యంకలదానిగా (బంగారుమయంగా); 
అహ్నాంఅగ్రే= దినారంభమున; విధత్తే= చేస్తున్నారో (భూమిని); సః 
(గహ(గ్రామణీః= ఆ (గ్రహాధిపతియిన సూర్యుడు; వః= మీ యొక్క గహనం= 
పాప సమూహాన్ని (९29050९० = భేదించుగాక! (పారద్రోలుగాక!) 


తా : లోకోపకారంకోసం కలవరపడుతూ (తొందర) ఎదురుగావున్న 
(గ్రహాదులను కాంతిహీనంచేసే అసంపూర్ణములు, నూతనములు, కొద్దిగా 
వేడికలవీ, గొప్పవీ అయిన కిరణాలతో ఉదయాద్రిని అధిరోహించి ఏ 
సూర్యభగవానుడైతే భూమిని పసుపువర్ణంతో స్వర్ణమయంలా చేస్తున్నాడో 
ఆ సూర్యుడు మీ పాపాలను పొగొట్టుగాక! 

అలం : అనుప్రాసం. +" వర్ణావత్తి. 


విశే : మూర్తికవి పేర్కొన్న మయూరుని “సువర్ణ” కలనత్వం ఈ శ్లోకంలో 
పరాకాష్టకు చేరుకొని పరితల్ని మంత్రముగ్గుల్ని చేస్తుంది. 


స్ట. యోనిస్సామ్నాం విధాతా, మధురిపు రజితో, ధూర్దటిశ్ళంకరో౭_సౌ, 
మృత్యుఃకాలోల_లకాయాః పతిరపి ధనదః పావకో జాతవేదాః, 
ఇత్థం సంజ్ఞా డబిత్థాది వదమృతభుజాం యా యదృచ్చా (न्दर 
స్తాసామేవాభిధేయో9_ నుగతగుణగణర్యస్స సూర్యో9_ వతాద్వః 99 


122 సూర్యశతకమ్‌ 


అవ : విధాత్రాదులకు వారి పేర్లు అలంకారార్థమేకాని సాభిప్రాయాలు కావని, 
సూర్యుడికి మాత్రం ఆ పేరు సార్థకమని చెబుతున్నారు 


ప్రతి : విధాతా= (బ్రహ్మ; సామ్నాం= సామమండ్రాలకు; యోనిః= 
జనకారకుడు (వాటిని పుట్టించినవాడు); మధురిపుః:= మధువనే 
రాక్షసవిరోధియెన విష్ణువు, అజితః= అజేయుడు; అసౌధూర్ణటిః= ఈ 
జడలదారియైన శివుడు; శంకరః= శుభాలుచేయువాడు; మృత్యుః= 
యముడు; కాలః= కాలుడు; అలకాయాఃవతిః= అలకానగరాధిపతి కుబేరుడు; 
ధనదః= ధనాన్నిచ్చేవాడు; జాతవేదాః= छप; పావకః= పవిత్రుడు; ०० = 
ఈ విధంగా; జాతిగుణ క్రియానిమత్తంలేని రీతిని యాః వంజ్ఞాః= ఏ 
పేర్లు; అమృతభుజాం= పైన పేర్కొన్న అమృతాన్ని తాగిన దేవతలకున్నాయో; 
అవి; డబిత్గ+ఆదివత్‌= డబిత్థః డిత్డమొదలగు సాంకెతిక నామాలమాదిరిగా 
(వ్యుత్సత్తిరహితాలు అవి) యదృచ్చా ప్రవృత్తాః= యాదృచ్చికంగా 
(నిరభిపాయంగా) ఏర్పడినవే; తాసాంఏవ= ఆ సేర్లయందే; 
అనుగతగుణగుణాః= తగినగుణ గణాలతో (పేరుకుతగ్గ); యః= ఎవరైతే; 
అభిధేయః= పిలువదగియున్నాడో; సః సూర్యః= ఆ అన్వర్థనామంగల 
సూర్యుడు; వః అవతాత్‌= మిమ్మల్ని రక్షించుగాక! 


తా: విధాత (బ్రహ్మ) మొదలయిన దేవతలకు ఆ పేర్లు యాదృచ్చికంగా 
ఏర్పడినవేకాని సాభిప్రాయంగా కలిగినవికావు. అనగా వారికి 
గుణ(క్రియాదులనుబట్టీ ఆ పేర్లు రాలేదు. ఒక్క సూర్యుడు మా(త్రమే 
సార్థకనామధేయుడు. “సూతే జనాన్‌ కర్మసు” జనులను వారివారి పనులందు 
ప్రవర్తింవజేస్తాడుం కాబట్టి నూర్యుడవుతున్నాడు. అటువంటి 
సార్థకనామధేయంగల సూర్యుడు మిమ్మల్ని రక్షించుగాక! 


8. దేవఃకింబాంధవస్సాత్రియసుహృదథవాచార్య ఆహోస్విదర్యో 
రక్షా చక్షుర్చుదీపో గురురుత జనకోజీవితం భీజమోజః, 


రవివర్ణనమ్‌ 123 


ఏవం నిర్జీయతే యఃకిమితి నజగతాం సర్వదా సర్వదోత_సౌ 

సర్వాకారోపకారీ దిశతు దశశతాభీశు రభ్యర్థితం వః ॥ 100 
అవ : సూర్యుని సర్వాంతర్యామిత్వాన్ని, అజ్జేయతత్వాన్ని పరమాత్మ 
(పరబ్రహ్మ) స్వరూపంగా భావిస్తూ సూర్యవర్ణన ముగిస్తున్నాడు. 
ప్రతి : దేవఃకిం?= దేవుడా ఏమి?; బాంధవఃస్యాత్‌= బంధువగునా?; అథవా= 
లేక; ప్రియసుహృత్‌= ప్రియమైన స్నేహితుడా?; ఆహోస్విత్‌= అలాగాక!; 
ఆచార్యః= గురుదేవుడా?; అర్యః= యజమానియా? (రక్షణమా); = 
లేక; దీపః= వెలుగా?; ఉతగురుః= లేక పూజ్యుడా?; జనక్య= ९०६०००१; 
జీవితం= (ప్రాణమా?; బీజం= (ప్రపంచానికి ప్రధానకారణమా?; ఓజః= 
తేజస్సా? (బలమా); ఏవం= ఈ విధంగా; జగతాం= లోకాలకు; సర్వదా= 
ఎల్లప్పుడు; యః= ఎవరైతే; కిం ఇతి= ఎవరు అనేది (ఫలానా అని); న 
నిర్జీయతే = నిర్ణయించడానికి వీలుకావడంలేద్యో; అసౌసర్వదః= ఈ 
కోర్మెలన్నింటినీ తీర్చే శక్తిగల; సర్వ+ఆకార+ఉపకారీ= అన్ని రకాల మేలు 
చేసే, దశశత+అభీశుః= సహగస్రకిరణుడైన సూర్యుడు; వః= మీయొక్క; 
అభ్యర్థితం= అభీష్టాన్ని, దిశతు= నెరవేర్చుగాక! 


ఇంతటితో 'బాలద్రభోతో కూడిన “రనివర్ణనం” ముగిసింది. 


124 సూర్యశతకమ్‌ 


(స్ట *చత్వారిం శత్రభాయాగస్ర యమధథ చ పునర్వాజినాం షటృముక్తం 
పశ్చాన్నేతుర్దిషట్మం పునరపిచదశ స్యందన స్వైకముక్తమ్‌, 
భూయో9_ష్టా మండలస్య స్ఫుటమధథచ రవేర్వింశతి శ్రీమయారే 
छु ప్రాతః పరేద్యశ్ళతక మనుదినం సూర్యసాయుజ్యమేతి. 101 


అవ : ఇంతవరకు వర్థితాలైన విషయాలు యేవి యెన్నిన్ని శ్లోకాల్లో 
చెప్పబడ్డాయో వివరిస్తూ ఫల[శ్రుతిని అందిస్తున్నాడు. 

ప్రతి : శ్రీమయూరేణ= పూజ్యుడైన మయూరునిచేత; ప్రభాయాః= 
సూర్యకిరణాలకు; చత్వారింశత్‌ అథత్రయం చ= నలుబది మూడు; వాజినాం 
పునః= గుర్రాలకైతే; షటృంఉక్తం= ఆరుచెప్పబడ్గాయి; పశ్చాత్‌= తర్వాత; 
నేతుః= సారథియెన అనూరునికి; ९९०4९22 = పన్నెండు; పునః అపిచ= 
మరియు; స్యందనస్య= రథానికి; దశఏకం= పదకొండు; ఉక్తం= 
చెప్పబడినవి; భూయః= మరల; మండలస్య= సూర్యమండలానికి; అష్టా= 
ఎనిమిది; అథ= తర్వాత; రవేః= సూర్యునికి; వింశతిశ్చ= ఇరవై; స్ఫుటం= 
చెప్పబడినవి; ఇత్సం= ఈ విధంగా; శతకం= ఈ నూరుశ్లోకాలను; 
అనుదినం= (ప్రతిరోజూ; (ప్రాతః= (ప్రాతఃకాలంలో (ప్రొద్దున్నే); యః పరేత్‌= 
ఎవరైతే చదువుతారో; (సః) అతడు; సూర్యసాయుజ్యం= సూర్యునితో 
ఐక్యమును (తాదాత్య్యం); ఏతి= పొందుతున్నాడు. 


తా: శ్రీ మయూరుడు తన (గంథంలో కిరణాలనుగూర్భి 43, గుర్రాలనుగూర్చి 
6, సారధి అనూరుణ్జి గూర్చి 12, రథాన్ని గూర్చి 11, మండలాన్ని గూర్చి 
8, సూర్యుని గూర్చి 20, శ్లోకాల్లో చెప్పాడు వీటిని ఎవరైతే రోజూ ఉదయాన్నే 
పారాయణంచేస్తారో వారికి సూర్య భగవానుడు సాయుజ్యాన్ని (మోక్షాన్ని) 
ప్రసాదిస్తున్నాడు. 

వివ: > ఈ శ్లోకం చౌఖంబా, (1981) నిర్ణయసాగర్‌ (1954) ప్రతుల్లోలేదు. 
వావిళ్ళ ప్రతిలో మాత్రమే (1972) వుంది. 


సూర్యశతకమ్‌ 125 


స్త. * శ్లోకాన్లోకస్యభూత్రై శతమితిరచితాన్‌ శ్రీమయారేణ భక్యా 

యుక్తశ్నెతాన్సరేద్యస్సకృదపి పురుషస్పర్వపా పైర్విముక్తః, 

ఆరోగ్యం సత్మవిత్వం (శ్రియమతులబలం కాంతిమాయుః ప్రకర్షం 

విద్యామైశ్వర్యమర్థం వరమపి లభతేసో9_ త్రసూర్యప్రసాదాత్‌. 102 
అవ : ఫల[శ్రుతితో (గంథాన్ని ముగిస్తున్నాడు. 
ప్రతి : లోకస్య= లోకముయొక్క; భూక్యై= సమృద్ధికోసం; శ్రీమయూరేణ= 
మయూర మహాకవిచేత; శతంఇతి= నూరుగా; రచితాన్‌= రచింపబడిన; 
ఏతాన్‌ శ్లోకాన్‌= ఈ శ్లోకాలను; యః= ఎవరైతే; భక్యాయుక్తః= 
భక్తిప్రపత్తులుకలిగి; 234) అపి= ఒక్కసారైనా; పరేత్‌= చదువుతారో; సః 
పురుషః= ఆ వ్యక్తి సూర్యప్రసాదాత్‌'= సూర్యుని అనుగ్రహంవల్ల; సర్వపాపైః= 
సర్వపాపాల నుంచి (చేత); విముక్తః= విడువబడి (పాప విమోచనంకలిగి); 
ఆరోగ్యం = ఆరోగ్యాన్సి; సత్మవిత్వం= మంచి కవిత్వాన్ని శ్రియం= సంపదని 
(శోభ); అతులబలం= సాటిలేని బలాన్సి కాంతిం= తేజస్సును; (ప్రకర్షం 
ఆయుః= ఎక్కువ ఆయుస్సును; విద్యాం= విద్యను; ఐశ్వర్యం= సకలభోగాలు 
లేక ప్రభుత్వాన్ని; అర్థం= ప్రయోజనం లేక డబ్బుని; పరంఅపి= మోక్షాన్ని 
సైతం; లభతే= పొందుతున్నాడు. 


తా: శ్రీ మయూర మహాకవిచేత లోకకల్వాణంకోసం రాయబడ్డ ఈ 
నూరుశ్లోకాలను (సూర్యవర్ణనంవరకుగల వంద) రోజుకి ఒకృసారైనా 
భక్తిప్రపత్తులతో ఎవరైతే చదువుతారో వారికి ఆ సూర్యభగవానుడు 
పాపవిముక్తి కలిగించి సకల ఆయురారోగ్య ఐశ్వర్య మోక్షాదులను 
= 

# ఈ శ్లోకం ప్రిభువనపాల వ్యాఖ్యలోలేదు. కాని నిర్ణయసాగర్‌ ముద్రణంలో 
(1954) యజ్జేశ్వరశాగస్త్రి వ్యాఖ్యతో ఇవ్వబడింది. వావిళ్ళ చేఖంబా, 
ము(ద్రణంలో వుంది. 


126 సూర్యశతకమ్‌ 
1. స్తోతృ్ససూర్యప్రసాదాత్‌ - అని పాఠాంతరం. 

धः “ఆరోగ్యం భాస్మరాదిచ్చేత్‌” అని వక్వాం. 

3. 'విశ్నశేయః కావ్యం” అన్న నన్నయ వాక్యం మయూర వాక్యంతో 


బలబడింది. (లోకస్యభూత్ర్యై) అందుకే మయూరుడు “వః” అని మధ్యమ 
పురుషవాడాడేగాని గ్రంథంలో र" ఉత్తమ పురుష ప్రయోగించలేదు. 


ఇతి మహాకవి శ్రీమయూర విరచితం 


“'సూర్యశతకంి సమాప్రం. 


మహాకవి శ్రీ మయూరుడు రచించిన “సూర్యశతకం” పూర్తయింది. 
ఇంతటితో సూర్యశతక వ్యాఖ్య 'బాలప్రభి ముగిసింది. 


= 


రా छण [न (అ) (2 


. అభిజ్ఞాన శాకున్తలం (సం. 

. అమరకోశం (సం.) 

ध ఆదిత్యహృదయం (సం.) 

। బుగ్వేదం (సం.) 

: కావ్యప్రకాశం (సం.) 

. కాశీఖండం (తె.) 

: ధ్వన్యాలోకం (సం.) 

. నరసభూపాలీయం (తె.) 

। భగవద్గీత (సం.) 

. భాగవత పురాణం (సం.) 
మనుస్మృతి (సం.) 

. మహాభారతం (సం.) 

ध మార్మండేయ పురాణం (సం.) 
. ముహూర్తచింతామని (సం.) 
. రఘువంశం (సం.) 

ध విశ్వకోశం (సం.) 

६ విష్ణుపురాణం (సం.) 

: వేదవాజ్మయం (తె.) 

: శృంగారనైషథ సర్వంకష వ్యాఖ్య (తె.) 


: సుభాషితరత్న భాండాగారం (సం.) 


శశోకానుక్రమణిక 

శ్లోకం పుట 
అక్షేరక్షాంనిబధ్య 85 
అశ్యామఃకాలఏకో 27 
అస్తవ్యస్తత్వశూన్యో 24 
అస్తాద్రీశోత్తమాంగే 54 
> = 66 
ఆయాంతీకింసుమేరోః 36 
ఆవానైశ్ళం[ద్రకాంతైః 49 
=) 19 
छद భాభోరుహాణాం 52 
ఉత్మీర్ణస్వర్ణరే 689 86 
ఉద్దాఢే నారుణిమ్నా 10 
ఉద్యద్వూధ్యానవాపా गि 97 
ఏకంజ్యోతిర్భృ శౌద్వే 17 
ఏకాహేనై వదీర్థాం 82 
ఏతత్సాతాళవంక 118 
ఏతద్యన్మండలం 109 
క(స్తాతాతారకాణాం 94 
కైలా సేక్ళత్తివాసా 108 


శ్లోక సం ఖ్య 
67 
20 
18 
42 
51 
27 


37 


శోకానుక్రమణిక 

19. క్రామన్గ్లోలోం పిలోకాన్‌ 
20. క్మాంక్షేపీ యః క్షపాంభః 
21. గంధర్వూర్లద్యపదబ 
22. గర్భే ८१० భోరుహాణాం 
28. చక్రీచక్రారపంక్తిం 

24. _ చక్షుర్ణక్షద్విషోయన్న 
25. చత్వారింశతప్రభాయాః 
26. జంభారాతీభ 

27. జ్యోత్సాంశాక ర్పపాండు 
28. తన్వానాదిగ్వధూనాం 
29. తీర్ణానివ్యర్థకాని 

30. తీవ్రం నిర్వాణహేతుః 
31. దత్తానందాః (ప్రజానాం 
32. దత్తార్థెరూరనమైః 

33. దేవః కింబాంధవఃస్యాత్‌ 
34. ద్యీపేయో౭ స్తాచలో 
35. ధారారాయోధనాయ 
36. ధున్వంతోనీరదాళీ 

37. ధూర్ధ్వస్తాగ్రగ్రహాణి 
38. ధ్వాంతధ్వంసంవిధత్తే 
39. ८१९० र తహేతుః 


37 
104 


129 


130 


40. 
41. 
42. 
43. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 
53. 
54. 
55. 
56. 
54. 
58. 
59. 
60. 


ధ్వాంతౌమద్వం సదీక్షా 
నంతుంనాకాలయానాం 
నాకొకఃప్రత్యనీ 

నిః శేషం నైశమంభః 
నిశేషాశావపూర 


श्च దానాం విమానావళీ 


నీత్వాశ్వాన్సప్తకక్షాః 
నేత్రాహీనేనమూలే 
నోకల్పాపాయవాయో 
నోద న్వాన న్మభూ మిః 
నోమూర్చాచ్చిన్నవాంఛః 
నోశు షృంనాకనద్యాః 
న్య క్కుర్వన్నోషధీ శే 
పర్యాప్తంతప్తచామీకర 
పాశానాశాన్తపాలా 
పీనోరఃప్రేరితా(భైః 
పౌరస్యస్తోయదరోః 
ప్రత్యుప్తస్తప్త పహేమో జ్జ్వల 
ప్రభ్రశ్యత్తుత్రీయ 
ప్రాక్మాలోన్ని ద్రపద్మాకర 
ప్రాచిప్రాగాచరంత్యో 


87 
110 


సూర్యశతకమ్‌ 


57 


శోకానుక్రమణిక 

61. ప్రాతశ్లైలాగ్రరంగే 

62. ఫ్లష్టాఃపృష్టైం_ ంశుపాతైః 
63. బంధధ్వం సైకహేతుం 
64. బిభ్రాణశ్ళక్తినూశు 

65. _బిభ్రాణావామనత్వం 
66. భక్తిప్రహ్వయదాతుం 
67. భాసామాసన్న భావాత్‌ 
68. భిన్నంభాసారుణస్య 

69. భూత్వాజం భస్యఖేత్తు 
70. భూమిందామ్బీ9_ భివృష్టా 
71. మత్వాన్యాన్నా ర్వతో 

72. మాగావ్మానింమృ ण्ट 
73. _మార్గోపాంతేసుమేరోః 
74. మీలచ్చక్షుర్విజిహ్మ[శ్రుతి 
75. ముంచన్రశ్మీన్టినాదౌ 
76. _మూర్భ్యద్రేర్ణాతురాగః 
77. మౌలీందోర్మెషమోషీ 
78. యఃసష్టాపాంపురస్తాత్‌ 
79. యజ్ఞ్వాయోబీజమహ్నాం 
80. యత్యాంతింపంకజానాం 
81. యక్రాచ్యాంప్రాక్చకాస్తి 


114 


77 


131 


132 


82. 
83. 
84. 
85. 
86. 
87. 
88. 
89. 
90. 
91. 
92. 
93. 
94. 
95. 
96. 
97. 
98. 
99. 


100. 
101. 
102. 


యోక్రీభూతాన్యుగ్మస్య 
యోనిస్సామ్నాంవిధాతా 
రక్షంత్వక్షుణ్ణి హెమోపల 
రత్నానాంమండనాయ 
లోటన్లోష్టావిచేష్టా 
వ్రిజ్ఞాతం వికాసీక్షణ 
వాచాంవాచస్పతేః 
విస్తీర్ణంవ్యోమదీర్తా 
-2६9 య 
వేలావర్ణ్ధిష్ణుసింధోః 
వ్య(గైరగుగ్రమోడుగ్రసన 
వ్యాప న్నర్తుర్నకాలో 
శాతఃశ్వ్యామాలతాయాః 
శీర్ణభ్రూణాంమఘ్రీపాణీం 
శు ష్యన్యూఢథానుకారా 
శ్లోకాన్లోకస్యభూత్రై 
సంసక్తంసిక్తమూలాత్‌ 
సాద్రిద్యూర్వీంనదీశా 
సానాసానౌాదయే 
సిదెః సిదాంతమి[(శం 
& 2 
2८5९० _ ०९0०० 
-> थ 


హేలాలోలంవహంతీ 


121 


105 


సూర్యశతకమ్‌ 


47 


